రాణీ లక్ష్మీబాయి 


జాతీయ జీవిత |గంథమాల 


రాణీ లక్షి బాయి 


మూ: 
బృందావన్‌ లాల్‌ వర్మ 
ఆనువావం : 


(శమతి సరస్వతి శర్మ 





నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా 


పథమ ముదణ 1971 (శక 1893) 
ద్వితీయ 'మఘుదణ 1991 (శక 1912) 


(లె బృందావన్‌లాల్‌ వర్మ, 1968 


RANI LAKSHMIBAI (Telugu) 


రూ. 13.50 


డైరక్టరు, నేషనల్‌ బుక్‌ టస్ట్‌, ఇండియా, 
ఎ-5, (గీస్‌ పార్కు, కొత్త ఢిల్లీ-110 016 చే పచురింపబడినది. 





1 


మహారాష్ట్ర దేశంలో సతారా దగ్గర వాయీ అనే గ్రామం: ఉంది. 1818 
వరకు పదవిలో ఉన్న పీష్వాకాలంలో ఆ (గామవాసి అయిన కృష్ణారావు 
తాంబే ఉన్నతపదవిలో ఉన్నాడు. కృష్ణారావు తాంబే కొడుకు బలవంత 
రావ్‌ తాంబే పర్మాక్రమవంతుడు. పీష్వా సేనలో గొప్ప పదవిలో ఉన్నాడు. 
బలవంతరావుకు . ఇద్దరు కొడుకులు _ మోరోపంత్‌, సదారివ్‌. వీళ్ళిద్దరూ 
పూనాలో పీష్వా దర్బారులో ఉండి ఆయన కృపకు పాత్రులై నారు. 

రెండవ బాజీరావు పీష్వాలలో చివరివాడు. 1818లో ఆంగ్లేయులు 
ఆయన పీష్వాపదవిని రద్దుచేసి సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయల 
పెన్షను, బిరూర్‌ అనే (గామం జాగీరుగాను ఇచ్చారు. బాజీరావు బిఠూర్‌ 
వచ్చి ఆక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. బాజీరావు తమ్ముడు 
చిమాజీ అప్పా కాశీ వెళ్ళిపోయాడు _ పూనాలో తమదంటూ ఏమీలేదు 
కనుక. చిమాజీకి మోరోపంత్‌ తాంబేమీద అమితమైన దయ. అందువల్ల 
మోరోపంత్‌ కూడా చిమాజీతో కాశీవెళ్ళి అక్కడ ఆయన వ్యవహారాలు 
చూస్తూ వుండేవాడు. అందుకుగాను ఆతనికి 50. దరావాయల జీతం 
లభించేది. 

మోరోపంత్‌ తాంబే భార్య పేగు భాగీరథీ బాయి. ఆమె చాలా గుణవంతు 
రాలు, తెలివికలది, అందమైసదీ. వారిద్దరికీ ఒక కుమాంర్తె కలిగింది. 
బాల్యంలో ఆమెకు మనూబాయి ఆని నామకరణం చేశారు. 1885 నవంబరు 
19 కి సరియైన విక్రమ సంవత్సరం 1881, ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు 


2 రాణీ లక్ష్మీబాయి 


ఆమె పుట్టింది. తరువాత ఈమె లక్ష్మీబాయిగా భారతదేశంలో (ప్రపిద్ది 
కెక్కింది. . 


మనూకు నాలుగేళ్ల వయసులోనే భాగీరథీబాయి కాశీలో చనిపోయింది. 
కొన్నాళ్లకు చిమాజీ అప్పకూడా చనిపోయాడు. దానితో మోరోపంత్‌కు 
తన కుటుంబపోషణకు ఇంకేవిధమైన మార్గమూ లేకపోయింది. అప్పుడు 
బాజీరావు అతనిని కాశీనుంచి బిళూర్‌ కు పిలిపించాడు. పీష్వాకు అతనంటే 
చాలా ఇష్టం. 

మనూ ఆలనా, పాలనా అంతా మారోసంకే చూసేవాడు, ఆయన మనూని 
ప్పుతునికన్న అధికంగా పెంచాడు. 

మనూ చాలా అందంగా ఉండేది. అందుకని బాజీరావు ఆమెను చిన్న 
తనంనుంచీ “'ఛబిలీ” (సుందర) అని పిలిచేవాడు. 

బాజీరావుకు సంతానం లేదు. అందుకని ఆయన నానాలోండూపంత్‌ 
అనే ఆతన్ని పెంచుకున్నాడు. నానా అన్నదమ్ములు ముగ్గురు _ నానా, 
బాలారావు, రావుసాహెబ్‌, నానారావు బిరూర్‌లో చాలా తక్కువగా ఉండే 
వాడు. ఈ మగపిల్ల లిద్దరూ మనూ కంటె వయసులో పెద్దవారయినా వారు 
ముగ్గురూ కలసి కసరత్తు చేయడం, కత్తి తిస్పడం, తుపాకీ పేల్చటం, 
గుబ్దపుస్వారీ చెయ్యడం వంటివి బాగా నేర్చుకున్నారు. 

మనూ చిలిపితనమూ, పట్టుదలకల పిల్ల. ఆయినా సునిశిత మైన బుద్ధి 
కలది. వయస్సుకు మిగిలిన వారిద్దరికన్న చిన్నదయినా, కుస్తీ పట్టడం, 
కత్తి తిప్పడం మొదలయినవాటిలో వారికన్న (పజ్జ్ఞ కలది. ఆడపిల్లలతో 
అంతగా స్నేహం లేకపోవడంవలన స్రీసహజమైన సిగు, బిడియం, 
సంకోచం ఆమెకు దూరంగా ఉండేది. 

నానా తనకు సంవత్సరానికి .వచ్చే 8 లక్షల రూపాయలు" నుఖంగా 
జీవనం చేయడానికి సరిపోతాయనుకునేవాడు. బాజీరావుకు ఈ ఉపకార వేతనం 


రాణీ లక్ష్మీబాయి. త్రి 


“ఆయనకు, ఆయన కుటుంబానికి” ఇవ్వబడింది. ఏ ప్రయత్నమూ లేకుండానే 
నంవత్సరానికి ఎనిమిది లతల రూపాయలు వస్తుంటే ఇంకా దురాశకుపోయి 
కష్టాలను ఎందుకు ఎదురు తెచ్చుకోవడం అని నానా ఉద్దేశ్యం. 

ఆంత చిన్నవయసులో కూడా మనూ ఇలా ఆలోచించేది కాదు. ఛత్ర 
పతి శివాజీ మొదలయిన ఆధునిక వీరులనుగురించి, అర్జునుడు, భీముడు 
మొదలయిన పురాణ వీరులనుగురించి ఎప్పుడూ ఊహించుకుంటూ ఉండేది, 
ఆ ఊహ ఆమెకు ఒక విశిష్టమెన (పేరణను కలుగచేస్తూ ఉండేది. 


నె 


వర్షాకాలం గడిచిపోయింది. కార్తికంకూడా అయిపోతూ ఉంది. సూర్యుడు 
ఆ_స్తమించడానికి కాస్త వ్యవధి ఉంది. బికూర్‌ (గ్రామానికి వెలువల 
గంగాతీరాన ముగ్గురు ఆశ్వారోహకులు వేగంగా వస్తున్నారు. అందులో 
ఒకామె మిగిలిన ఇద్దరికం టె చిన్నది. ఆమె వయస్సు 12 సంవత్సరాలు. 
మగపిల్ల లిద్దరూ ఆమెకంచె కొంచెం పెద్దవాళ్లు. 

పెద్దవాడు ముందు వెళ్లాడు. బాలిక |తన గుట్జపువేగాన్ని హెచ్చిస్తూ, 
“చూసాను, ఎలా ముందుకు వెడతావో !' అంటూ తాను ముందుకు వెళ్ళి 
పోయింది. రెండవ ఆతను వేగం హెచ్చించాలని (ప్రయత్నం చేశాడు. 
కాని అతని గుణానికి ఎదురుదెబ్బ తగిలి అతనివి ఒక్క_సారిగా కింద పడ 
వేసింది. ఎండిన చిన్న కొమ్మ ఒకటి ఆతవి నుదిటికి కొట్టుకుంది. రక్తం 
వస్తోంది. గుబ్దం అతవిదగ్గర ఆగకుండా పరుగెత్తింది. 

ఆ కుర్రవాడు “మనూ, ఓ మనూ: చచ్చిపోయాను? అంటూ అరిచాడు. 
ఆ బాలిక మనూ అన్నమాట. మనూ వెంటనే తన గుత్తాన్ని ఆపింది. 
వెనక్కు తిరిగి వచ్చింది. గుజ్జీం దూకి అఆతనివంక అదేపనిగా చూడ 
సాగింది. 

“గాభరా పడకు, భయమేమీ లేదు. గాయమంత పెద్దదికాదు” ఆని మనూ 
నెమ్మదిగా, మృదువుగా అంది. ఇంతలో మూడో అళ్వారోహకుడు వారివి 
చేరుకున్నాడు. ఈ దృశ్యంచూసి దెబ్బతిన్న అతనివంక తడబడుతూ చూశాడు. 

“నానా ! దెబ్బ తగిలిందా ?” ఆవి అడిగాడు. 
దెబ్బతిన్న వ్యక్తి నానా థోండూ. రెండవవాడు తాంత్యా తోపే. 


రాణీ లక్ష్మీబాయి ఫ్ర 


“పెద్ద దెబ్బకాదు. ఇప్పుడే-కోటలోకి వెళ్లగానే-పట్టి వేస్తాను. చాలా 
తొందరగా తగ్గిపోతుంది” అన్నది మనూ. 

“నన్ను ఎలా తీసుకొని వెడతావు మనూ?” 

“లే, లేచి నా గుజ్జంమీద కూర్చో. నేను కళ్ళెం పుచ్చుకుంటాను. నిన్ను 
నేను వెంట ఉండి తీసుకుపోతాను.” 

“నా గుజ్జం ఎక్కడ ఉంది?" 

“పారిపోయిందిలే ! లే । నా గుట్టంమీద కూర్చో' అంది మనూ. నానా 
లేచాడు. మనూ ఒకచేతిలో గుబ్బపు కశ్లైం పుచ్చుకొని ఇంకోచేత్తో నానావి 
గుల్దంమీద కూర్చోబెట్టింది. తానుకూడా అతనికి వెనుకగా ఎక్కి కూర్చొని 
త్వరగా గుత్తాన్ని | నడిపింది. తాంత్యాతోపే వారికి వెనుక విచారంగా 
బయలుదేరాడు. 

కోటగుమ్మం దగ్గరకు రాగానే ఒక వృద్దుడు, ఒక మధ్యవయస్కుడు 
అక్కడకు వచ్చారు. గుబ్దం ఆంత వేగంగా రావడంతో ఏదో ఆపద సంభ 
వించి ఉండవచ్చునని వారిద్దరూ భయపడ్డారు. వృద్దుడు పట్టువస్తాలు ధరించి, 
మెడలో ముత్యాలహారం వేసుకుని ఉన్నాడు. ఆయనకు కళ్లు సరిగా కన్పిం 
చడంలేదు. ఈయన రెండవ బాజీరావు పీష్వా. రెండవవ్య క్తి మోరోపంత్‌ 
తాంబే.మనూ తండి. 

“మోరోపంత్‌ | వాళ్ళంతా వచ్చారా ?' 

“వచ్చారు (ప్రభూ !' అన్నాడు మోరోపంత్‌, 

ఇంతలో ఆశ్వారోహకులు దగ్గరకు రాగానే, వారిని చూచి “అయ్యో | 
ఇదేమిటి ? మనూ, నానా ఇద్దరూ రక్తంతో తడిసిపోయారు |" అన్నాడు. 

బాజీరావు గాభరా పడ్డాడు. సిపాయిలు నానొని కిందికి దింపారు, 
మనూ దూకింది. మోరోపంత్‌ ఆమెను ' కావలించుకున్నాడు. “మనూ! 
దెబ్బ ఎక్కడ తగిలిందమ్మా 1' అని అడిగాడు అధై ర్యపడుతూ, 


6. రాణీ లక్ష్మీబాయి 

“నా కనలు తగల్లేదు. నాన్నా | నానాకి తగిలింది. అయినా పెద్ద దెబ్బ 
కాదులే |’ 

నానాని మెత్తని పరుపులమీద పడుకోబెట్టి గాయాన్ని కడిగి పట్టీ వేశారు. 
గాయం కొంచెం పెద్దదే. కాని, అంత భయపడవలసింది కాదు. బాజీరావు 
దిగులుపడి ఉన్నాడు. 

మనూ, మోరోపంత్‌ ఆకోటలో ఒక భాగంలో ఉంటున్నారు. 

వారిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, “ఇంత చిన్నగాయానికి అంత హడా 
వుడా?” అన్నది మనూ తండ్రితో. 

గాయం చిన్న దేమీ కాదమ్మా ! ఎంత ర క్తంపోయిందో చూశావుగా!" 
అన్నాడు మోరోపంత్‌. 

“మీరంతా పూర్వకాలం మాటలు చెబుతారు నాన్నా! మరి పట్టుతాళ్ళతో, 
దారాలతో ఎవరయినా యుద్ధం చేస్తారా ?' 

“చెయ్యరనుకో _తల్లీ ! అయినా నువ్వు పూర్వకాలం అంటున్నావే: 
ఆ రోజులన్నీ మారిపోయాయమ్మా క 

“పిమయింది కాకా? 

“ఇప్పుడు మన దేశసౌభాగ్యమంతా తారుమారయిందమ్మా ! ఆంగ్లే యల 
భాగ్యానికి ఉషఃకాలం యిది.” 

“ఇది మామూలే.” 

“నువ్వు పెద్దదానవయ్యాక కావి నీకు నంగతులు కెలినిరావమ్మా॥' 

“నేను ఎప్పుడూ పిరికిపందను కాను.” 

“సరే; నువ్వు యివ్వాళ నిదపోతావా 7? లేక రాతంతా వాగుతూ 
కూర్చుంటావా ?' 

ఈ మాటలకి మనూ కిలకిలా నవ్వింది. 


తె 


(పొద్దున్నే మనూ నానావి చూడడానికి వెళ్ళింది. “రాక్రోంతా వ్నిదపట్టిందా ?' 
అని ఆడిగింది, అతని తల నిమురుతూ. 

“నిద పట్టీ పట్టకుండా ఉంది. రాతంతా ఈ గాయం నొప్పిగానే వుంది 
అన్నాడు నానా. 

“మధ్యాహ్నానికి తగ్గుతుందిలే. సాయంకాలానికల్లా లేచి తిరుగుతావు. 
మనం ఆలా తిరిగిరావచ్చు.” 

“మళ్ళీ గుజ్జపుస్వారీ చేస్తే నొప్పి ఎక్కు_వవుతుం దేమోనని భయంగా 
ఉంది.” 

“అదే సర్దుకుంటుందిలే.” 

నానా ఒక్కక్షణం ఊరుకొని, మళ్లీ “ఒకవేళ నొప్పి ఎక్కు_వయితేనోః' 
అన్నాడు. 

'ఆయినా ఓర్చుకోవాలి. ఈసారి పడ్డప్పుడు ఇంత నెప్పి వుండదు.” 

నావల్ల కాదు బాబూ. 

వోని లడ్డూ తింటావా? 

తినాలని లేదు. 

అయికే ఏం చెయ్యాలవి వుంది? 

నన్ను మెదలకుండా పడుకొని వుండనీ. 

ఎప్పటిదాకా ?" 

అబ్బ : నన్ను వివిగించకు మనూ, 


శి రాణీ లక్ష్మీబాయి 


మనూ నవ్వింది. పెదవులు బిగించి, “నువ్వేమో ఛత్రపతి శివాజీవి 
మరిపించే పనులు చేపానంటావు | బాజీ ప్రభువు దేశపాండేకి వచ్చినంత 
కీ ర్రిని సంపాదిస్తానంటావు ! తానాజీ మాల్‌సురేమీద దెబ్బ తీస్తానంటాపు! 
మొదటి బాజీరావు (ప్రభువుకు సరిసమానంగా నిలబడతానంటావు !....” అవి 
అంటూవుండగానే బాజీరావు అక్కడకు వచ్చాడు, మనూ విగరగా మాట్లా 
డుతున్న మాటలు ఆయన విన్నాడు. 

“మనూ: నీ చిలిపితనం ఎప్పుడు తగ్గుతుందో తెలియకుండా వుంది. 
ఏమిటి నీ వాగుడు ? అన్నాడు బాజీరావు. 

మనూ ఊరుకోలేదు. 

తాతా! మీరు చెప్పిందే మళ్ళీ నేను నానాకి చెబుతున్నాను" అన్నది. 

“మహాభారత కథలు చదివి వినిపించు. మంచిమంచి మాటలు చెప్పు. 
నానాని విపిగించకు.'” 

మనూ నుదురు చిట్లించి, బాజీరావు దగ్గరగావచ్చి, “అయితే మాకు 
తినడం, నిద్రపోవడం మాత్రమే నేర్పుతారా ఏమిటి?” అంది. 

బాజీరావుకు నవ్వు వచ్చింది. ఏదో చెప్పాలనుకుంటూవుండగానే మోరో 
పంత్‌ వచ్చి, “నానా సాహెబును కొంచెంసేపు ఏనుగుమీద తిరిగిరానివ్వండి. 
ఏనుగు తయారుగా వుంది” అన్నాడు. 

బాజీరావు, “దెబ్బ అదురుతుందేమో ?” అన్నాడు. 

“లేదు (ప్రభూ! అంబారీలో మెత్తని బారీసులు చేయించాను. ఏనుగు 
నెమ్మదిగా నడుస్తుంది. 

మనూ బయటకుపరుగెత్తింది. నానాను ఏనుగుమీద కూర్చోబెట్టారు. 
మనూకు కూడా కూర్చోవాలని వుంది.. కాని నానా ఏనుగును తొందరగా 
పొమ్మని చెప్పాడు. మనూ వస్తే విశ్రాంతికూడా తీసుకోనివ్వకుండా ఏదో 
వాగుతూ హర్చుంటుందని ఆతని భయం. 


రాణీ లక్ష్మీబాయి 9 


మనూ “ఏనుగును తిప్పి తీసుకురండి. నేనుకూడా దానిమీద ఎక్కాలి” 
అవి మోరోపంత్‌తో చెప్పింది, మోరోపంత్‌ బాధపడ్డాడు. ఆ బాధను 
అణుచుకుంటూ “అది వెళ్ళిపోయిందమ్మా !* అన్నాడు. 

“పిలవండి, పిలవండి. ఎక్కువదూరం వెళ్ళలేదు కదా! ఎవరినైనా 
పిలుచుకొని రమ్మనండి. ఏమయినా సరే నేను ఏనుగుమీద కూర్చోవాలి.” 

మోరోపంత్‌ తన మనసులోని మాటలను బయటకే వ్యక్తం చేశాడు; 
“నునం సామంతులమూ కాదు, సర్గారులమూ కాదు. చదువుకున్నావు కాని 
ఏం లాభం? ఏమీ తెలియదు ! మనకు ఏనుగునెక్కే_ భాగ్యం లేదు." 

మనూ పెదవులు కొరుకుతూ, సవాల్‌ చేస్తున్నట్లుగా “నాకు ఒకటి కాదు” 
పది ఏనుగులుపొందే అదృష్టం ఉంది” అన్నది. మోరోపంత్‌ నవ్వాడు. 
మనూను దగ్గరకు తీసుకుంటూ “పద, ఏదయినా పురాణం చదువుదువు కాని,” 
ఆన్నాడు. 

మనూ మారాం చేస్తూ “నేను గుబ్బం ఎక్కీ వెళ్ళి నానా ఏనుగును 
ఎడిపిస్తాను' అన్నది. 

“వద్దమ్మా, వద్దు. ఏనుగుకు కోపంవచ్చి నానాని గాయపరుస్తుంది.” 

మనూ ఒప్పుకుంది. “ఆయితే నేను తుపాకితో గురిచూడడం సాధన 
చేస్తాను.” 

మోరోపంత్‌ ఒప్పుకున్నాడు. 

కోట చాలా పెద్దది. నాలుగువై పులా ఎత్తైన బురుజులు. మనూ బురుజు 
మీద నిలబడి గురిచూసి కొట్టడం మొదలు పెట్టింది. కొంచెం సేపయ్యాక, 
ఏనుగు వస్తున్నట్లుగా గంటల చప్పుడయింది. ఆ చప్పుడు విని మనూ 
తుపాకిని ఆక్కడే వదలిపెట్టి కిందికి పరుగెత్తుకు వచ్చింది. నానా ఏనుగు 
మీదినుంచి క్రిందికి దిగాడు. మనూని ఉడికిస్తూ “సుందరీ! ఏమైనా (గంథ 
వఠనం సాగిస్తున్నావా?' అని ఆడిగాడు. 


18 రాణీ లక్ష్మీబాయి 

మనూ మండిపడి “నన్ను “సుందరి” అని పిలవక్కర్లే దు ఆంది. 

“సఏనుగుమీద రూర్చుం జే దెబ్బలనొప్పి ఎగిరిపోయింది. అందుకని 
సీ చిన్నప్పటి "పీరు జ్ఞాపకానికి వచ్చింది.” 

“ఓ అందుకా !.... .... ఆలా ఎప్పుడూ పిలవకు. నాకా పేరంపే 
అసహ్యం.” 

నానా మనూని రెచ్చగొట్టడానికి తిరిగి అదేమాట అనదోతూ ఉండగా 
మనూ ఆతని మాటని మధ్యలోనే తుంచివేసింది. ఇంతలో మోరోపంత్‌ 
వచ్చి యూన్సీనుంచి తాంత్యా దీకితశాస్రి వచ్చినట్లు తెలియచేశాడు. 


4. 


భోజనాల తర్వాత దీక్షితులుగారిని కలుసుకున్నారు బాజీరావు, మోరోపంత్‌. 
దీక్షితులుగారు జ్యోతిళ్ళాస్త్రంలో దిట్ట ఆని (పథ్యాతి. కొంచెంసేపు మాట్లా 
డిన తరువాత మోరోపంత్‌ సమయంచూపి "నాకు మా అమ్మాయి మనూ 
బాయి వివాహాన్నిగురించి చాలా బెంగగా ఉంది. ఎంత వెదికినా యోగ్యు 
డయినవరుడు ఎక్కడా దొరకడం లేదు. మీకు పెద్దపెద్దవారితో పరిచయ 
ముంటుంది. తమరు దయచేసి మా అమ్మాయికో సంబంధం చెప్పండి,” 
అన్నాడు. 
' బాజీరావు ఆతన్ని సమర్థిస్తూ “పిల్ల చాలా తెలివికలది, ఆందమైనదే,' 

అన్నాడు. 

మోరోపంత్‌ :-'మరారీ, హిందీ, సంస్కృతము చెప్పించాము. మత 
మంటే ఆమెకి ఆనక ఎక్యూవ. నాలుగేళ్ల వయనులోనే తల్లి పోయింది. 
పీష్వా, నేను కలిపి ఆమెను పెంచాము. ఆయుధాలు వాడడం బాగా తెలుసు. 
గుల్దిపు స్వారిలో సరుషున్నికూడా ఓడిస్తుంది. 

బాజీరావు:-పూజా పునస్కారాలు నిష్టగా చేస్తుంది. 

దీక్షితులుగారు మనూ జాతకాన్ని తెప్పించి చూశారు. దానిని జాగా 
పరిశీలించి చూచి, “ఇటువంటి జాతకాన్ని ఎప్పుడో ఒక్కసారి చూశాను. 
ఈమె ఏ రాజ్యానికో రాణి కావలసి వుంది,” అన్నారు. 

అదే సమయంలో మనూ అక్కడకు వచ్చింది. బాజీరావు దీక్షితులు 
గారికి మనూను చూపిస్తూ “ఈ ఆమ్మాయేనండి' అన్నాడు. మనూ సౌంద 
ర్యాన్ని, తేజోవంతమైన ఆమె ముఖాన్ని చూస్తూ, దీక్షితులుగారు సంతో 


12 రాణీ లక్ష్మీబాయి 


షంతో, *రా అమ్మా ! కూర్చో. నుప్వు శాస్త్రాలు చదివావా?’ ' అని ఆడి 
గారు. 

మనూ కూర్చొని ఏమాత్రం సంకోచం లేకుండా, “శాస్త్రాలు ఊరికే 
చదివాను. కాని తులసీదాసు రామాయణమం'ే నాకు ఇస్టం. కత్తి తిప్పటం 
అన్నా, తుపాకి పేల్చటమన్నా నాకు ప్రాణం” అన్నది. బాజీరావు నవ్వుతూ, 
“ఊరికే వాగడం అంతే ఇంకా ఇష్టం” అన్నాడు, 

దీక్షితులుగారు “ఇంకా చిన్నపిల్ల . (పపంచం అం ఏమిటో తెలియదు” 
అన్నారు సానునయంగా. 

మోరోపంత్‌ “ఇంకా అమాయకురాలు ! పెద్దదయితే ఇంటిపనులన్నీ 
తానే స్వయంగా సరిదిద్దుకుంటుంది,' అన్నాడు. 

దీక్షితులుగారు “ఆమె ఏ రాజ్యానికో రాణి అవుశుంది” అన్నారు. 

అక్కడ కూర్చున్నవారిలో ఒకరు “రాజ్యమంతా ఆంగ్లే యులే తీసు 
కున్నారు కదా!” అన్నారు. బాజీరావు ఆ మాటలను మార్చివేస్తూ 
“యూాన్సీలో చాలా తోటలు ఉంటాయనుకుంటానుి అన్నాడు దీక్షితులు 
గారితో, 

దీక్షితులుగారు సమాధానమిస్తూ, “'కోటలోపల పెద్ద ఉద్యానవనం ఉంది, 
కోటకు బయట చాలా తోటలు ఉన్నాయి” అన్నారు. 

మనూ “అక్కడున్న సేన పెద్దదేనా?' అని అడిగింది. 

దీక్షీతులు:-ఆ ! చాలా శ్రేష్టమయినది కూడా 1 

మనూ:;-గుత్తాలు బావపుంటాయా ? 

దీక్షితులు:.ఆ : చాలా! 

మోరోపంత్‌, బాజీరావు ఇద్దరూ దీక్షితులుగారితో ఇంకా ఏకాంశంగా 
మాట్లాడాలనుకున్నారు. మిగిలిన వారందరినీ అక్కడనుంచి బయటకు 
పంపారు. 


రాజీ లక్ష్మీబాయి 18 


రయూన్సీరాజు గంగాధరరావుగారి భార్య గతించింది. సంతాసం లేదు. 
తిగిగి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆందుకనే మంచిపిల్ల ను 
వెతకడానికి దీక్షితులుగారు బయలుదేరారు. 

“నేను యూన్న్సీకి తొందరగావెళ్ళి రాజా గంగాధరరావుతో మాట్లాడి 
వస్తాను ఒప్పుకుంటారనే ఆశగా ఉంది” ఆన్నారు దీక్షితులుగారు. 

దీక్షితులుగారు మరునాడు యూన్సీ వెళ్ళిపోయాడు. మనూ సంబంధం 
విషయం రాజా గంగాధరరావుతో మాట్లాడి జాతకాలు సరిపోతాయేమో 
చూశారు. జాతకాలు కలవడంతో రాజాగారుకూడా వొప్పుకున్నారు. 

దీక్షితులుగారు రాజా పరివారాన్ని వెంటబెట్టుకొని బికూర్‌ వెళ్లారు. 
మోరోపంత్‌, బాజీరావులు సంతోషంతో ఈ సంబంధానికి అంగీకరించారు, 

మనూని అలంకరించారు. ఆణిముత్యాలవంటి మనూబాయి విశాల 
నేత్రాలు ఆమె ధరించిన మణులకుసైతం అందాన్ని చేకూరుస్తున్నాయి. 
బాజీరావు ఆమెకు నగలు, పట్లువీ రెలు బహూకరించాడు. ఆమె ఆవి ధరించి. 
అపరదుర్గాదేవిలా వుంది. (ప్రధానం చాలా ఆడంబరంగా జరిగింది. 

నానా:_అయితే మనూ ! నువ్వు యాస్సీనుంచి ఇక్కడికి ఏనుగుమీద 
వస్తావా ? 

దునూ:_ ఒక్క ఏనుగుమీద నేమిటి ? పదింటిమీద వసాను, 

నానా:- ఒక్కదానిమీద నువ్వు కూర్చుంటావు. మిగిలినవానిమీద మంత్రి, 
సేనాపతులు కూర్చొని వస్తారు. 

మనూ;.నా కయితే గుబ్దంమీద రావడం చాలా ఇష్టం. 

సానా:_అయితే ఢిల్లీ మీద యుద్దమే (ప్రకటించు. 

మనూ :_ఢిల్లీ లో ఎముంది ? ఢిల్లీ అనే పంజరంలో ఇప్పుడు ఒక తోలు 
జౌమ్మ మాత్రమే వున్నదని జనం చెప్పుకుంటారు. 

నానా:.ఆ, అవునవును, అన్నివై పులా ఈ ఇంగ్నీ మవాళ్ల గోలేగా? 


14 రాణీ లక్ష్మీబాయి 


మనూ:.ఆ ఇంగ్లీ షవాళ్ల నుకూడా (ఒకనాటికి ఓడించవచ్చునవి నీకు 
నమ్మకం లేదుగా ! 

నానా:_సుందరికి బిడాయిలు చెప్పుకోవడంతప్ప మరేమీ చేతకాదు, 

మనూ తన పెద్ద కళ్లను ఇంకా పెద్దవిగా చేసి నానావంక చూస్తూ, 
అదిగో | నన్ను మళ్ళీ “సుందరీ” అంటున్నావు 1" అంది. 

నానా నవ్వాడు, “నువ్వే నీ నోటితోనే “సుందరీ అన్నావుగా: దెబ్బ 
తిన్నావులే |" 

మనూకూడా నవ్వింది. “ఇంకెప్పుడూ అనకేంి అన్నది. నానా మొహాన్ని 
గంభీరంగా మార్చి “అయితే ఇకనుంచి “యూన్సీరాణి” అని పిలుసాలే” 
అన్నాడు, మనూ నవ్వింది. 

ఆ నవ్వులో రూనస్పీయొక్క ఎంత మహత్తర మైన, శాశ్వత మైన చరిత్ర 
దాగి వుందో! 

అప్పుడే అక్కడికి బాజీరావు, మోరోపంత్‌ వచ్చారు. వారుకూడా నానా, 
మమాల సంతోషంలో పాలుపంచుకున్నారు. 

అక్కడ వివాహ విషయాలచర్చ జరుగుతోంది. విరూర్‌కు అనేకమంది 
దక్షిణాది బ్రాహ్మణులు వచ్చారు. వివాహం రూన్సీలో జరగాలని నిశ్చ 
యింపదిడింది. వివాహపు ఖర్చంతా రాజా గంగాధరరావు భరిసాడు. ఇక 
నుంచి మోరోపంత్‌ కూడా యూస్పీలో ఉండాలని నిశ్చయమైంది. 

రయూస్పీనుంచి వచ్చినవారంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి తిథి 
చూచి మోరోపంత్‌ మనూను యూసీ తీసుకొనివెళ్ళాడు. ఆతనివెంట 
విళూర్‌నుంచికూడా కొందరు వెళ్ళారు. వివాహానికి ముహూర్తం. పెట్టారు. 
భారీ ఎత్తున (ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


ర్‌ 


రూస్పీలో వినాయకుడి మందిరం చాలా పురాతనమయినది. వివాహానికి 
ముందు వరుడు కొన్ని ఆచారాలను పాటించవలసి వుంటుంది. స్నాతకం, 
వరపూజ వంటివి ఆ మందిరంలోనే జరుగుతాయి. రాజా గంగాధరరావు 
గుట్లంమీద కూర్చుని వినాయకుడి మందిరానికి వెళ్ళాడు, ఆయన వెళ్ళే 
ద్రోవలోనే మోరోపంత్‌, మనూలు తమ చుట్టపక్కాలతో విడి దిగిన భవనం 
ఉంది. ఆ భవనం మేడమీద కిటికీలోనుంచి మనూ గంగాధరరావని 
మొదటిసారి చూచింది. గంగాధరరావు వయసుకు పెద్దవాడే ! కాని మొహ౦ 
శాలా అందంగా ఉంది. కళ్లు ఎరగా ఉండడంవల్ల అంత ఆకర్షణీయంగా 
లేవు. పైగా భయం కలిగిం చేటట్లుగా ఉన్నాయి. బొజ్జ కానా పెరిగింది, 
కాని వికొరంగామా(త్రం లేదు. చామనిఛాయ, మొత్తంమీద కండగల 
పురుషుడు. 

మనూ ఒక్క క్షణంసేపు అతన్ని చూసినతర్వాత ఆమెదృష్టి అతడు 
గుల్దింమీద ఎక్కి కూర్చున్నతీరుమీద పడ్డది, నవ్వుకొన్నది. దగ్గరలోనే 
కొందరు ఆడపిల్ల లున్నారు. తన అభిప్రాయం వాళ్లకి తెలియచేయాలని 
తొందర పడ్డది. నగరవాసులు ఆదరపూర్వకంగా చేసే ప్రణామాలను అందు 
కుంటూ రాజు నెమ్మదిగా వెడుతున్నాడు. ఇంతలోనే మనూకు ఎదురుగా 
పదిహేనేళ్ళ ఒక మరాఠీకన్య వచ్చి నిలబడ్డది, ఆమె చాయనచాయగా ఉంది, 
మొహం పొడుగ్గా ఉంది. కళ్లు పెద్దవిగా ఉన్నాయి. తిన్ననెన ముక్కు, 
మనూకు దగ్గరగావచ్చి, వంగి నమస్కారం చేసింది. మనూ ఎంతో సరి 
చయం ఉన్నట్లుగా “నువ్వెవరు ?' అని అరీగింది. 


18 రాణీ లక్ష్మీబాయి 
“నేను మీ దాసీవి. నాపేరు సుందర్‌” అన్న దామె. 


“నా దాసీవా? ఎలా?” 

“తమరు మహారాణీ. నేను మీ సేవకురాలిని.* 

“నాకు దాసీలంటూ ఎవరూ వుండకూడదు. కేవలం చెలులై మాత్రమే. 
ఉండాలి. ఆలా ఉంటావా? 

“అలాగే. ఎప్పటికీ ఉంటాను మహారాణీ! మేము పదహారుగురు 
దాసీలం. మీ సేవకోసం ఉన్నాము.” 

“దాసీలు కాదు, చెలులు, నేస్తాలు.” 

మళ్ళీ మనూదృష్టి గంగాధరరావుమీద పడ్డది, మనూ నెమ్మదిగా 
సుందర్‌ని “గుల్దం ఎక్కడం తెలుసా ?' అన్నది. 

“కొంచెం తెలుసు, బాగా పరుగెత్తిస్తాను. కోసెడుదూరం పరుగెత్తిం. 
చినా అలవను.” 

“మరి ఆయుధాలు వాడడం తెలుసా సుందర్‌ ?” 

“లేదు మహారాణీ.” 

గంగాధరరావు సవారే ముందుకు వెళ్లి పోయింది, అప్పుడే మనూ దగ్గరికి 
మరో ఇద్దరమ్మాయిలు వచ్చారు. ఒకామె సుందర్‌ వయసుది. రెండవ 
ఆమె ఒక సంవత్సరం చిన్నది. వాళ్లు మనూకి వంగి నమస్కారం 
చేశారు. మనూ కుశల(పశ్న లడిగింది. సుందర్‌ వారిని పరిచయం 
చేసింది. 

“పెద్దామె ముందర్‌, రెండవ ఆమె కాశీ. వీరిద్దరూకూడా తమ దాసీలు.” 
మనూ వెంటనే “దాసీలు కారు, చెలులు. నా దగ్గర దాసీలంటూ ఎవ్వరూ 
ఉండకూడదు అంది, 

వారు ముగ్గురూ ఎంతో ఆనందించారు. కాశీ కొంచెం పొట్టిగా ఉన్నా 
బలిష్టమయిన శరీరం కలది. సుందర్‌ సున్నితమైన అందమైన శరీరం 


రాణీ లక్ష్మీబాయి 17 


కలది. పొడవైనది కూడా, చామనచాయగా ఉంటుంది. ముందర్‌, కాశీ. 
ఇద్దరూ గోధుమవన్నెలో వుంటారు. ముగ్గురూ కుంభీజాతివారు. 

కొందరు యువతులు మేడమీదగదిలో కొంచెం దూరంగా నిలబడి తమ 
భ్రావి మహారాణీదగ్గరకు రావాలని ఉత్సాహపడుతున్నారు. మనూ పై గచేసి 
వారిని పిలిచి మాట్లాడసాగింది. వాళ్లు తమ నృత్యగానాలద్వారా తమ ఆనం 
దాన్ని వ్యక్తం చేస్తామన్నారు. మనూ అంగీకరించింది. ఆ తరువాత “ప్రి 
ఆందరికీ గుజ్జపుస్వారీ నేర్పుతాను. కత్తి. తుపాకీ, బల్లెం, కటారి 
ఉపయోగించడంకూడా బాగా నేర్చుకోవాలి. అన్నీ నేను నేర్పుతాను” 
అన్నది. 

కొంతమంది వెంటనే ఒప్పేసుకున్నారు. మరికొందరు పిగ్గుపడుతూ 
సరే వన్నారు. ఇప్పుడుమాతం వారందరూ మంచిమంచి బట్టలు, నగలు 
ధరించి వున్నారు. వినాయకుడి గుడి దగ్గరనుంచి మేళాలు మధురంగా విని 
పి స్తున్నాయి. కొంతమంది మహిళలు మనూ మెడలో పూలమాలలు వేయ 
డానికి ఉత్స్పాహపడుతున్నారు. 

మనూ నవ్వుతూ ఆంది: “మీరు కు _స్తీపట్టడం నేర్చుకుంటారా? 
గోదాలో కుస్తీ పట్టడం-?” కొందరు మేలిముసుగులు నవరించుకున్నారు. 
మరికొంతమంది మొహం తిప్పుకొని నవ్వసాగారు. 

“గోదాలో మట్టి మీ జుట్టుకు ఆంటుకుంటుందే మో ?* అన్నది మనూ 
నవ్వుతూ. వాళ్లంతా నవ్వారు. 

మనూ కొంచెం గంభీరంగా “కాని మీ జడలోవున్న పూలకం చె ఆ మ'పే 
ఎక్కువ కోభిస్తుంది” అంది. 

సుందర్‌ :-మహారాణీ | జుట్టుకు మట్టితో శోభ ఎలా కలుగుతుంది ౪ 

మనూ:_పూలతో సంబంధం పెట్టుకోవచ్చు. కాని నుట్టితో సందింధం 
మాతం వదులుకో కూడదు. 


౧ 
చ 


18 రాణీ లక్ష్మీబాయి 


అందరూ నంబరసడిపోయారు. మనూ వెంటనే “వినాయకుడి గుడికి 
వెళ్ళి ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరుగాలో చూపి రండి” ఆంది, 
మళ్ళీ “వీళ్ల ముగ్గురూ నాదగ్గరే వుంటారు. ఆ(! మీ రిచ్చిన పూలమాలలు 
నేను తీసుకుంటున్నాను" అని కొంచెంసేపు ఆగి, “వీటికి బదులుగా మీకు 
ఆయుధాలను ఇస్తాను' అంది. 

మనూకి పూలమాలలు ఇచ్చి వాళ్లు వెళ్ళిపోయారు. 

'యాన్సీ(పజలకు పూలంటే చాలా యిష్టమని విన్నాను, బావుంది. కాని 
బక్కచిక్కిన గుజ్జానికి వెండి, బంగారు జీనులు తగిలి స్తే అందంగా 
ఉంటుందా?" అన్నది మనూ, 

సుందర్‌ ఉత్సాహంగా “నాకు మీ మాటల అర్థం యిప్పుడు తెలిపింది 
మహారాణీ 1” ఆంది, 

వినాయకుడి గుడిలో స్నాతకం మొదలయిన వ్యవహారాలన్నీ అయి 
పోయిన తరువాత నృిత్యగానాదులు జరిగాయి. మనూ దగ్గరకు వచ్చిన 
యువతుల్లో ఇద్దరు ముసల్మాను యువతులుకూడా ఉన్నారు. ఒకామె గంగా 
ధరరావు నాటకశాలలో నృత్యగానాదు లొనరించే మోతీబాయి. మరొక 
ఆమె జూహీ. 

ఏకాంతంలో జూహీ నెమ్మదిగా మోతీబాయితో, 'యూన్సీకి నిజమైన 
రాజు యిప్పుడు దొరికాడు” అన్నది. 

మోతీబాయి “ఆయ్‌ అన్నట్లు కళ్లు పెద్దవీచేసి చూస్తే, జూహీ మాటవి 
ఖండించింది : “రాజాగారు వింటే తల తీయిస్తారు. కాస్త తెలివిగా 
మసులుకో” కాని ఈ రాణీగారుమాత్రం కొంచెం ఉగ్రరూపం ధరిస్తుం 
దనడంలో సందేహం లేదు. 


6 


వివాహపు తంతు _ హోమం చుట్టూ ప్రదక్షిణం చేయడంతో సహా = అంతా 
వినాయకుడి మందిరంలో జరిగింది. పర్మిక్రమ చేయించిన (బ్రాహ్మణుడు 
ముసలి వొగు. మనూ చీరకొంగును గంగాధరరావుగారి ఉ త్తరీయపు కొసకు 
ముడివెయ్యాలి. (బ్రాహ్మణుడి చేతులు వణుకుతున్నాయి. మనూ “నేనే 
ఎందుకు కట్టకూడదూ ౩” అనుకొంది. ఇంతలో సిగ్గు ముంచుకొచ్చింది. 
(బ్రాహ్మణుడు ముడి అయితే వేశాడు కాని బిగించలేక పోతున్నాడు. మనూ 
వ్‌గును దూరంగా శెట్టి, చిరునవ్వుకూడా నివ్వకుండా నెమ్మదిగా, దృఢంగా 
(బాహ్మణుడితో “ఎప్పటికీ విడవకుండా గట్టిగా కట్టండి” అన్నది. 

గంగాధరరావు విన్నాడు. మోరోపంత్‌ కన్యాదానం చేయడానికి అక్కడే 
కూర్చున్నాడు. పెదవులు ముడిచాడు. పురోహితుడు నవ్వాడు. మనూ పుల 
కించి పోయింది. ఈ మాట బయటకు పొక్కింది. మన భాగ్యంవల్ల నే ఈ 
రాణి మనకు లభించిందన్నారు అందరూ ముక్తకంఠంతో. ఈమె రూన్సీ 
పేరును ([పపంచమంతట. వ్యాపింపచే స్తుందన్నారు. 

వివాహం జరిగిన తరువాత మనూ పేరు “లక్ష్మీబాయి “మహారాణీ 
లక్ష్మీబాయి” గా మార దెడింది. “మహారాజా గంగాధరరావుకు జె, మహో 
రాణీ లక్ష్మీబాయికి జ” అనే ధ్వనులతో ఆ [పాంతమంతా మారు 
మోగింది. 

వివాహావికి ముందు గంగాధరరావుకి శాసనాధికారం లేదు. ఆ రోజుల్లో 
రాజకీయ (ప్రతినిధి “కెఫైన్‌ డన్‌లప్‌', యూన్సీకి నాయకుడుగా ఉండేవాడు. 
అతను రాజు దగ్గరకు వస్తూ పోతూండేవాడు. అ ఇద్దరూ స్నేపాతులని 
జనులు చెప్పుకుంటూ ఉండేవారు. 


20 రాణీ లక్ష్మీబాయి 


గంగాధరరావు ఆధికార్యప్రా_ప్టికోసం మొదటినుంచీ ప్రయత్నం చేస్తూనే 
ఉన్నాడు. వివాహం ఆయినతర్వాత అధికారం లభించింది. కాని అధికారం 
ఇవ్వటానికి మునుపే ఆంగ్లేయులు కంపెనీ తరపునుంచి ఒక “ప్రతిజ్ఞా 
పత్రం” సంధికోసం రాయించారు. రూన్పీలో ఆంగ్లేయుల పటాలాన్ని 
ఒకదాన్ని ఉంచేటట్లు, దాని కయ్యేఖర్చు యూన్సీరాజే భరించేటట్లు ఈః సంధి 
పష్మతంలో ఉంది. గంగాధరరావు అంగీకరించాడు. ఆయన రొబ్బరూసంలో 
కాక వారికి ఒక జమీ ఇచ్చాడు. దాని ఆదాయం సాలుకు 2,27,458 రూపా 
యలు. ఈ తతంగం అయినతర్వాత గంగాధరరావుకు అధికారం ఇవ్వ 
బడింది. గంగాధరరావు వచ్చినదానితోనే తృప్తిసడ్డాడు. సభ జరిగింది, 
వేడుకలు జరిగాయి, నాటకాలు ఆడారు. నాటకంలో  మోతీదాయికూడా 
ఉంది. నృత్యగానాలు జరిగాయి. 

లక్ష్మీబాయి _ మహారాణి లక్ష్మీబాయి = సామాన్యంగా కోటలోని భవనం 
లోనే నివపిస్తూండేది. బయటికి చాలా అరుదుగా వస్తూవుండేది. ఒకవేళ 
వచ్చినా పరా వేసుకొని వచ్చేది. గుర్రపుస్వారీ, వ్యాయామం ఇవన్నీ కూడా 
కోటలోపలే చేసేది. ఈ కార్యక్రమానికి చాలాసేపు పది. తన చెలుల 
(దాసీలని ఆమె వారిని సిలువలేదు) చేతకూడా గుర్రపుస్వారీ, శస్త్ర అస్త్రాల 
(ప్రయోగం చేయించేది. మిగతాకాలంలో విధిగా ధార్మిక గంథాలు = 
ముఖ్యంగా భగవద్గీత _ చదివేది. బాల్యందాటి యౌవనంలోకి (పవేశించేది 
అయినా కొత్త కొ త్తబట్టలు వేసుకోవాలనిగాని, నగలు ధరించాలనిగాని 
కోరిక ఆమెకు ఉండేది కాదు. 

యూసీ వచ్చాక, నవ్వుతూ వాగుడుకాయగా ఉండే మనూలో 
నెమ్మది నెమ్మదిగా మార్పు రాసాగింది. ఇప్పుడు అంతగా మాట్లా 
డడం లేదు. రాణీ లకత్మీబాయిలో గాంభీర్యం గూడుకట్టుకుంది. 
వ్యంగ్యంగా మాట్లాడాలనుకున్నప్పటికీ, చాలా సహజంగా, సరళంగా 


రాణీ లక్ష్మీబాయి 21 


ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. దృఢమైన చిత్తవృత్తి ఆమెకు జన్మపిద్ద 
మెనవే క్‌దా। 

రాణా గంగాధరరావు సనాతన ధర్మపరాయణుడు. ఢిల్లీ, లక్నోలలో 
మాదిరే పర్దా పద్ధతిని అనుసరించేవాడు. సాధారణస్రీలు మొహం కన్పించే 
టట్లుగా ఉన్నా, మేలిముసుగు వేసుకున్నా, ఈయనకి నచ్చేదికాదు. కాని 
ఈయన తన భవనంలోమాకత్రం బాగా పర్దా పద్దతిని అవలంబింస జేసేవాడు 

రాజా ఒకరోజు రాతి నాటకశాలనుంచి వచ్చాడు. లక్ష్మీబాయి - (పతి 
హైందవ చ వలెనే పతిని సత్కరించింది. రాజా మొహం కస్ట కోపంగా 
ఉంది. 

రాణి "మీరు ఇవాళ నాటకశాలనుంచి త్వరగా వచ్చేశారేం? నాటకం 
చాగుండలేదా ?' అని అడిగింది. 

'నాటకానికేం బాగానే ఉంది కాని ఒక సంఘటన మూలంగా మనస్సు 
వాగుండలేదు.” 

“ఏమిటది ?' 

“ఖుదాదిక్షీ అని మనదగ్గర ఒక పరదా రుండేవాడు, ఒకరోజు అనవ 
సరంగా వాగాడు. మేము ఆతన్ని దేశదిహిష్కారం గావించాము. మళ్ళీ 
వాడు నాటకళాలలోకి వచ్చాడు. మోతీబాయిని ఎరుగున్నాపు కదా?' 

“ఆ; తెలుసు. ఆమెతో పోట్లాడాడా ఏం ఖుదాబక్ష్‌ 1° 

“లేదు రాణీ! అంత సాహసం చెయ్యడు. మోతీదాయి బాగా ఆభిన 
యించింది. నాటకం ఆయిపోయినతర్వాత ఖుదాదిక్ష్‌ వెనకనుంచి “మోతీ 
కాయి చాలా చక్కగా అభినయించింది" అన్నాడు. మాకు ఆతని నీచమైన 
(ప్రవర్తనకు కోపం వచ్చింది. దేశంనుంచి 'వెళ్ళకొట్టబడ్డ వాడు నాటకీకాల 
లోకి ఎలా రాగలిగాడు ? మేము పట్టుకోవాలనుకుంటుండగా పారిపోయాడు. 
ఇప్పటిదాకా అతను ఎక్క_డున్నదీ తెలియలేదు. మోతీబాయికి అతనితో 


22 రాణీ లక్ష్మీబాయి 


పరిచయమున్నట్లు అనిపిస్తోంది. మేము మోతీబాయివి నాటకశాలనుంచి 
తొలగించాము' అన్నాడు రాజు. 

“అయితే ఇప్పుడు నృత్యగానాల ఆనందం ఎలా లభిస్తుంది ?' 

“నాట్యం చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. మీరుకూడా రోజు నాటక 
శాలకు రావచ్చు. (ప్రక్కన దూరమేమీ కాదు! దగ్గరే :" 

“నాకు ఇష్టం లేదు.” 

“గుజ్జవుస్వారీ, కు స్తీ, తుపాకీలు పేల్చడంతప్ప తమరికి ఇంకేమీ ఇష్టం 
ఉండదనుకుంటాను అవునా ?ి 

“ఆ! నాచెలులను నా మోస్తరుగా తయారుచెయ్యాలి. ఒకవేళ అవసరం 
వసే పురుషులకి సహాయం చెయ్యగంలో వెనుకంజ వెయ్యకుండా ఉండా 
లని. ఇళ్లు, వళ్లుకూడా క1ుభంగా ఉంచుకునేటట్లు చెయ్యాలనీ...” 

“వీళ్లందరినీ ఈవిధంగా తర్చీదుచేసి నువ్వు ఏంచెయ్యాలనుకుంటున్నావు?* 

“ఇంకా ఇప్పుడేమీ చెప్పలేను. మనస్సుని, శరీరాన్ని కూడా శ_క్రిమంతం 
చెయ్యటం గొప్ప పనికాదా ఎమిటి ?' 

“గుజ్జపస్వారీ, అవీ నేర్పటంతో వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్లనుగా 
చేస్తున్నావు.” 

“నృత్యగానాలు నేర్పి స్తే." 

“స్త్రీలు నృత్యగానాలు చేస్తే మనస్సుకి, శరీరానికి మంచి వ్యాయామం 
లభిస్తుంది. పేరు (ప్రఖ్యాతులు సంపాదించడానికి ఇదొక సాధనం కూడాను.” 

రాణీకి బాగా 'విసుగు కలిగింది. దానిని ఆమె పైకి వ్యక్తం చేయకుండా 
నవ్వుతూనే రాజుకి చురిక అంటించింది. మరి ఆమె పెరిగిన వాతావరణం, 
రాజకీయ పరిస్థితులు అలాంటివి. “మరే! స్వరాజ్యం వచ్చేపిందిగా | ఇంక 
ఇప్పుడు నవ్వుతూ, తుళ్లుతూ ఉండటంకం టె చేయగలిగింది ఏముంది?” 
అన్నది. 


కాణీ లష్మీబాయి 28 


“ఎక్కడ చూసినా పొట్లాకే కదా: (ప్రతిగామంలోనూ దొంగల భయం. 
మోసగాళ్లు ఎక్కువ అయ్యారు. ఆంగ్లేయులదగ్గర మంచిమంచి ఆయుధా 
లున్నాయి. అందుకే వాళ్ళని మనరాజ్యంలో ఆట్టిపెట్టాను' అన్నాడు 
రాజు. 

“నాటకశాలలో తయారయ్యే అయుధాలతో ఆంగ్లే యులని తరుమలేరా 
ఏమిటి ?' 

రాజుకు రాణి ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం చాలా కష్టమనిపించింది. 
కాని ఆ వ్యంగంతో వెలువడిన చిరునవ్వు ఆతనిబాధను అణిచిపేసింది, 
“సరే జరిగిందేదో జరిగింది. తమరు రాజ్యాన్ని బందోబస్తు చెయ్యడం 
నేర్చుకోండి. అప్పుడు రాజ్యం బాగుంటుంది. మంచి రక్షణకూడా 
లభిస్తుంది. లేకపోతే రాజ్యాన్ని ఆంగ్లేయులు తమ చెప్పుచేతల్లో ఉంచు 
కుంటారు. 

“ఆ । ఐదులక్షల జాగీరు వాళ్లు మింగి కూర్చున్నారుగా !' 

“దేశంలో అన్ని జిల్లాలలోను ఆంగ్లేయులు తమ సైన్యాన్ని ఆపే పెట్టి, 
తాజ్యంలోని కొంచెం భాగాన్ని ఆ సైన్యాన్ని నడపడానికిగాను ఇస్తున్నారు. 
కొంతమందేమో ఆ సైన్యంకోసం రొబ్ధరూపంలో నగదు ఇస్తున్నారు." 
ఆని క్షణమాగి రాజు “నిజంగా తమరికి నాటకళాల ఆంజ ఇష్టం లేదా? 
అని అడిగాడు. 

రాణి వెంటనే నమాధానం ఇచ్చింది.___*ఉహు అదేం కాదు. అంత 
కంబ కావల్సింది ఏముంది. రాజ్యాన్ని చూడటానికి మంతులు ఉన్నారు. 
దొంగల్ని పట్టడానికి, (పజల శాంతిభద్రతలను చూడటానికి ఆంగ్లేయుల 
సేన ఉంది” అని నవ్వింది. 

రాజు ఈ సూటి పోటి మాటలను ఆర్థం చేసుకున్నాడు. దానితోపాటు 
రాణీది కుళాగమైన బుద్ధి అవికూడా తెలిసింది. 


2| రాణీ లక్ష్మీబాయి 


“మేము దొంగలను, బందిపోట్ల ను, సీచులను శిక్షి స్తున్నాము. మేము 
ఒక కొ త్తరకమైన దండనకూడా (ప్రవేశ పెట్టాము. ఇహనుంచి నేర స్తుల్ని 
తేళ్ల తో కరిపిస్తాము' అన్నాడు, 

“శేళ్ళతో మరి ఆంగ్లే య ప్రభుత్వాన్ని కరిపినారా $" 

“చూడు! చూడు! మాట ఎక్కడికి తెచ్చావో!' అంటూ రాజు 
నవ్వాడు, ఇంతలో ఒక భటుడు వచ్చి__ 

“మహారాబా ఖుదాబిక్షీ ని వెతుకుతూనే ఉన్నాము, ఇప్పటిదాకొ జాడ 
దొరకలేదు" అన్నాడు. 

“ఇంకొ వెతకవలపిండిగా చెప్పు" అవి రాజు అజ ఇచ్చాడు. భటుడు 
వెళ్ల గానే లక్ష్మీబాయి రాజుని వి.శాంతి తీనుకోవలసిందిగా కోరింది, 


7 


మనూ పెళ్ళినాటికి 18 సంవత్పరాలది. 16 నంవత్సరాలు రాగానే కొడుకు 
పుట్టాడు. చాలా ఆడంబరంగా ఉత్సవాలు జరిగాయి. కాని పుట్టిన మూడు 
నెల్ల కే కొడుకు చనిపోయాడు. దీనితో గంగాధరరావు శారీరకంగాను, 
మానసికంగాను దెద్బి తిన్నాడు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం ఏమీ 
బాగుండటంలేదు. లక్ష్మీబాయికూడా ఆరోగ్యం బాగుండకపోయినా ఆమె 
వెంటనే కోలుకో గలిగింది. 

రాజు, రాణీ ఇద్దరూ రెండుసంవత్సరాలు అతి కష్టంగా గడిపారు. రాజు 
రోజు రోజుకు కుంగిపోతున్నాడు, 

ఖుదాదిక్ష్‌ నవాబ్‌ ఆలి దిహదుర్‌ దగ్గిరకు అప్పుడప్పుడు వస్తున్నాడని 
ఒకరోజున రాజుకి తెలియగానే ఆయన నవాబ్‌ ఉండే మహల్‌ (భవనాన్ని) 
జప్తు చేయించాడు. దియట ఉండే భవంతిమా(త్రం ఉండేటందుకు వదలి 
పెట్టాడు, 

నవాబు ఆలీతో విరోధం మొదటినుంచీ ఉన్నదే! గంగాధరరావుకి 
కృష్ణారావు, రఘునాథరావు ఆని ఇద్దరు సోదరులున్నారు. అందరికంటె 
చిన్నవాడు కృష్ణారావు. తన తండ్రి దితికివుండగానే చనిపోయాడు. 
కృష్ణారావు కొడుకు రామచంద్రరావుని సింహాసనాధిరుణ్ణీ చేశారు, ఈయన 
కూడా కొంత కాలమయ్యాక చనిపోయాడు. అప్పుడు రఘునాథరాపు 
యూస్సీకి రాజయ్యాడు. ఈయన “లచ్చీ' ఆనే ఒక వేశ్యని చేరదీయగా 
వారిద్దరికీ నవాబ్‌ ఆలీ పుట్టాడు. రఘునాథరావు చచ్చిపోయిన తర్వాత 
మూసీ సింహాసనంకోసం నవాబ్‌ ఆలీ, గంగాధరరావులకు మధ్య చాలా 
కాలం వివాదం జరిగింది. ఆంగ్లేయులు గంగాధరరావు కోర్కెను మన్నించి 


26 రాణీ లక్ష్మీబాయి 


ఆతనికి రాజ్యమిచ్చారు. ఆలీ బహదూర్‌కి ఒక పెద్ద జాగీరు నిచ్చారు. 


గంగాధరరావు చాలా దర్జాగా, ఆడంబరంగా తంతు అప్పటినుంచీ 
నవాబ్‌ ఆలీకి గంగాధరరావు అంజే బద్దవై రం. 


1858 లో శరన్నవరాతతికి బ్రహ్మాండంగా ఉత్సవం జరిగింది. రాజు 
రెండు సంవత్సరాలనుంచి జబ్బుగా ఉన్నాడు. ఆరోజు ఆయనకు కాస్త 
కులాసాగా ఉంది. ఎవరినై నా పెంచుకుందామనే తలంపు ఆయనమనస్సులో 
కలిగింది. రాణి ఇష్టపడింది. తమ దాయాదుల్లోని ఒకడిని పెంచుకున్నారు. 
వారు పెంచుకున్న ఆబ్బాయిపేరు ఆనందరావు. కాని పెంపుడు అయిన 
తర్వాత అతని పేరు 'దామోదరరావు'గా మార్చబడింది. యూస్సీలోని పిన్నా 
"పెద్దా సేనానాయకులు, సర్దారులు, సేఠ్‌లు, షాహుకార్లు, బీదా, బిక్కీ 
అందరూ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఆంగ్లే యుల ఆఫీ పర్లు మేజర్‌ 
ఎలిస్‌, కెపైన్‌ మార్జిన్‌ లుకూడా ఈ ఉత్సవానికి వచ్చారు. 

ఉత్సవం ముగియగానే అందరూ వెళ్ళిపోయారు. మేజర్‌ ఎలిస్‌, కెపైన్‌ 
మార్టిన్‌, మోరోపంత్‌, (పధానమంతిమాత్రం అక్క డుండిపోయారు. 
రాజు దత్తత స్వీకారాన్నిగురించి ఒక (కవరు) పత్రం (ప్రధానమంతత్రిచే 
ఠాయించి ఆంగ్లే యుల ఆఫీసరుకి ఇచ్చాడు, దగ్గిరే పరా వెనకాల రాణీ 
కూర్చుని ఉంది. రాజు దత్తతప్యతం ఇస్తుంటే న గద్దదమయి 
పోయింది. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. పర్దా వెనకనుంచి వెక్కి వెక్కి 
ఏడుస్తున్నట్లు వినిపించింది. ఆ వెక్కి వెక్కి ఏడవటం దత్తత పతంమీద 
ముద్ర వేయబడిందా అన్నంత గట్టిగా ఎడ్చింది రాణి. 

“మేజర్‌ సాబ్‌! దామోదరరావు చాలా అందమైనవాడు. చాలా తెలివి 
గలవాడు. తల్లికి తగిన కుమారుడై యూన్సీని వెలుగుతో నింపుతాడు. 
నా యూన్సీకి వీరిద్దరూ చాలా పేరు తెస్తారు అన్నాడు రాజు. పర్గా వెనక 
నుంచి మళ్ళీ ఎక్కిళ్ళతో కూడిన ఏడుపు వినిపించింది. 


రాణీ లక్ష్మీబాయి 27 


రాజు పర్దావెపుకు మొహం తిప్పి గద్గదకంఠంతో ఆయాసపడుతూ, 
“అరే; ఇది ఏమిటి? నన్ను మాట్లాడనియ్యవా? నామాట చెప్పనీ 1" 
అన్నాడు. 

రాణి నెమ్మదిగా దగ్గి తన కంఠాన్ని సవరించుకున్నది. రాజుకాన్త 
స్థిమితంగా “మేజర్‌ సాబ్‌ ! మా రాణీలో ఎన్నో మంచి గుణాలున్నాయి. 
(వపంచంలోని గొప్పవాళ్ళందరూ ఆమె పాదధూ?ని ఏనాటికై నా శిరస్సున 
ధరిస్తారు అన్నాడు. అతడు చాలా కషంమీత కన్నీళ్ళను ఆపుకున్నాడు, 

“రాజా ఎక్కువగా మాట్లాడకండి. ఆలా బాధపడితే మీ ఆరోగ్యం 
తొందరగా కోలుకోదు' అన్నాడు ఎలీస్‌ రాణీ కాస్త బిగ్గరగా దగ్గింది. 
ఆవి రాజుని ఇంకా మాట్లాడవద్ద నేటందుకు సంకేతం. రాజు కన్నీళ్లను 
తుడుచుకొని ఆయాసంగా “రాణీ చాలా చక్కగా పరిపాలించగలదు. దామో 
దరరావు మైనరు ఆయినప్పటికీ బాధపడ నక్క గ్లేదు" అన్నాడు. 

రాజుకు గుండెల్లో నొప్పి ఎక్కువైంది, దగ్గుతెక వచ్చింది. ఆయన 
ఆపుకునేటందుకు (పయత్నం చేశాడు. కాని లాభం లేకపోయింది. తడ 
బడుతూ “మాకు యూన్సీ వాసులంచే చాలా ఇష్టం. అందరూ సుఖంగా 
ఉండాలని మా కోరిక. ఎవరి ఆ ప్తి వాళ్ళకి దక్కాలి” అన్నాడు. 

మళ్ళీ దగ్గగానే రక్తం పడ్డది. రూపంలో మార్పు వచ్చింది. రాజ 
వైద్యులు పక్కనే ఉన్నారు. బాధలో మెలికలు తిరిగిపోతున్నాడు రాజు. 
కళ్లు తిరిగిపోతున్నాయి. మార్చిన్‌ ఒక పక్కన మెదలకుండా కూర్చున్నాడు. 
ఎలిస్‌కి వెళ్ళిపోదామని సంకేతం చేశాడు. రాజు అతి (ప్రయాసమీద 'నా.... 
ఆఖరి.... ప్రార్థన ఒక్క చే....నా ...యూన్సీని అనాథను.... చెయ్యకండి” 
అన్నాడు. ఆఫీసర్లు ఇద్దరు నమస్కారంచేస్తూ ఎప్పుడు అససరమయితే 
అప్పుడు పిలవండి అని చెప్పి వెళ్ళిపోయారు. లక్ష్మీబాయి గభాల్న 
బయటకి వచ్చింది. భర్త ఆలా వుండడంచూచి బాధపడింది. మోరోపంత్‌, 


2 రాణీ లక్ష్మీబాయి 


దామోదరరావుని పిలిపించాడు. రాజు స్పృహలేకుండా పడివున్నాడు. 
ఆ రోజు అలాగే గడిచిపోయింది. రెండవరోజు ఆయన పరిస్టితి విషమిం 
చింది. ఆఖరికి ఆయన నోటినుంచి....గంగా జలం" అన్నమాట వెలు 
పడింది. గంగాజలం నోట్లో పోయగానే తెలివివచ్చింది. “హరీ! క్షమించు... 
తం డ్రీ....ఎంతోమందిని.... బాధ పెట్టాను.... అసరాధాలను....మన్నీంచు....' 
అంటూ (ప్రాణం విడిచాడు. భవననుంతా హాహాకారాలతో మారు మోగి 
పోయింది. ఇంతవరకు రాణీని విచారంతో చూడవివారుకూడా ఈరోజు 
ఆమె మితిమీరి రోదించడం చూశారు. మోరోపంత్‌ కూడా ఏడుస్తూ దామో 
ఛరరావుని తన ఒడిలోకి తీసుకున్నాడు. 


గి 


గంగాధరరావు చవిపోకముందే కొన్ని సంవత్సరాలక్రితం బిఠూర్‌లో బాజీ 
రావు చనిపోయాడు, ఎనిమిది లక్షల ఉపకారవేతనం కూడా రావటం ఆగి 
పోయింది, 'సూర్యచందు లున్నంతవరకు ఈ సంధి అలాగే ఉంటుందిని 
ఆంగ్లేయులు ఉపకార వేతనానికి సంబంధించిన ఒక సంధిపత్రంలో 
(వ్రాశారు. నానాధోండూ పంత్‌ యువకుడయ్యాడు. ఆంగ్లేయుల, ప్రవ ర్హన 
అతనికి నచ్చలేదు. అతను, తాంత్యాతో పే ఇద్దరూ స్వరాజ్య సాధనకోసం 
వెతకసాగారు. ఆంగ్లే యుల్లో తమ రాజ్యాన్ని వి స్తరింపచేయాలనే కాంక్ష 
ఎక్కువయింది. ఢిల్నీలో చక్రవర్తి పరిపాలనని, అవర్‌లో నవాబుల 
పాలనవి రద్దు చేశారు. చాలా పెద్దపెద్ద రాజ్యాలను తమ హస్తగతం చేసు 
కున్నారు. డీంతో ఆనేకమంగి రాజులు, నవాబులు, రాజకీయనాయకులు 
పిరికివారై పోయారు. ఆంగ్లేయులు తమ మతాన్నికూడా (ప్రచారం చేసేం 
దుకు ఎత్తులు వేశారు. రాజ్యాన్నీ తమ అధికార పాదిల్యాన్నీ విస్తరింప 
జేయడం వాళ్ళ ఉదేశ్యం. 

రాజా గంగాధరరావు చనిపోయిన తర్వాత నానా, తాంత్యాతో పే ఇద్దరూ 
రాణీని సలకరించడానికిగాను యూన్సీ వచ్చారు. 

రాణీ కోటలోని భవనంలోనే ఉంటుంది. భివనంలో ఒక భాగంలో 
పెద్ద ఎత్రెన మందిరం ఉంది. అక్కడ ర్యాతిపూట భజన, పూజలు అవీ 
జరుగుతూ ఉంటాయి. కోటకింద భాగంలో శంకరుని గుడి ఉంది. అక్కడికి 
(ప్రతిరోజు ఉదయం పూజ చేయటానికి రాణీ వెడుతుంది. నగరపు భవనంలో 
సేనలు ఆయుధాలు మొదలయినవి ఉంటాయి. 

నానా, తాంత్యాతో పే ఇద్దరు లోపలిభవనంలో చాలార్‌ జులు ఉన్నారు. 


80 రాణీ లక్ష్మీబాయి 


ఆరాత్రి చలి చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు నావా, తాంత్యా లక్ష్మీ 
బాయితో మాట్లాడుతున్నారు. రాణీ చెలులు సుందరి, కాశీబాయి ఒక మూల 
కూర్చున్నారు. 

చిక్కి పోవటం మూలంగా రాణీ మొహం కస్త పొడుగు అయినట్టుగా 
ఉంది. అయినా ఆమె దివ్యసాందర్యంలో ఒకవిధమైన గౌరవభావాన్ని 
కలిగించే కాంతి నిండివుంది. ఆమె మెడలో ముత్యాలదండ ఒకటి, వెలికి 
ఒక వజ్రపు ఉంగరం తప్ప ఇం కే ఆభరణాలు ఆమె ధరించలేదు. తెల్లని చీర 
కట్టుకొని దానిమీద తెల్లనిదే ఒక శాలువ కప్పుకుంది. 

వారు ముగ్గురూ ఆనాటి రాజకీయ పరిప్టితులనుగూర్చి చర్చించుకుంటు 
న్నారు. 
రాణి:-బుందేల్‌ ఖండ్‌ రాజ్యం ఆరిపోతున్న దీపంలా ఉంది. దానిలో 
నూనె ఉంది కావి వెలుగులేదు, 

నానా;=దానిలో వెలుగు పుట్టించడానికి వీలులేదా ఏం ? 

రాణి:_ఏఎమో చెప్పలేం | నువ్వేమయినా ఆలోచించావా! నా కనలు 
బయటికి రావటానికే మనసొప్పటం లేదు. 

తాంత్యా'.నేను ఇటూ, అటూ తిరుగుతూనే ఉన్నాను. వాతావరణం 
కాన్త కొరుకుడు పడ'దీ ఉంది. రాజులు, నవాబులు సర్దార్గకు తమ (ప్రజల 
నుంచి (పణామా లందుకోటంలో నే ఆనందం లభి స్తున్నట్లుగా తోసోంది. 
చాలామంది మద్యపానంలో సుఖసంతోషాలలో మునిగి తేలుతున్నారు. 

రాణి:- వీరసింహొదేవ్‌, బుందేల్‌ఖండ్‌ ఛృతపాల్‌ పరిస్టితి ఆలా ఉండి 
ఉండకూడదే : 

నానా:-లక్నో, ఢిల్లీల పరిస్టితి కాస్త మెరుగనుకుంటాను. 

తాంత్యా:-ఢీల్లీ స్ట లక్నోలు వెళ్లి చాలారోజు లయింది రాణీసాట్‌. 

రాణీ:-మీకు నేను ఎప్పటి మనూనే ; రాణీసాబ్‌వి కాదు, 


రాజీ లక్మీబోయి 81 


తాంత్యా:-బాయీ సాబ్‌ అంటాము. 

దీనితర్వాత చాలారాజ్యాలను గురించినచర్చ జరిగింది. తర్వాత రూవ్పీ 
గురించిన (పసావస వచ్చింది. 

రాణీ నిట్టూర్చి, ఇప్పుడు ఇక్క_డేం మిగిలింది? ఒకవేళ ఏమయినా 
ఉన్నా మనచేతిలో ఏం లేదు. 

నానా:_మన సున్నడంతా యూస్పిలోనే ఉంది, రూన్పీమీద చాలా ఆక 
ఉంది, 

లక్ష్మీబాయి పాలిపోయిన పెదవులమీద ఒక విలకీణమైన చిరునవ్వు 
వెలసి వమాయమయిుంచె. “ఏమి టా ఆశి అంది. 

“దామోదరరావు దత్తత స్వీకరింపబడుతుంది. నువ్వు ఇక్కడ వారంద 
రినీ పోగుచేస్తావు' అన్నాడు తాంత్యా. 

రాణీ:-ఆంగ్రేయుల (పభుత్యమంతా గవర్నర్‌ జనరల్‌ కనుసన్నలలో 
మెలుగుతుంది. ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం: 

తాంత్యాకళ్లు రాణీ చెలులవంక మళ్ళాయి. 

రాణీ వెంటనే “వీళ్లు ముగ్గురు నాకు చాలా నమ్మకమైనవారు. నంటే 
పాంచకుండా చెప్పు” అంది, 

తాంత్యా;-5ం పెనీవాళ్లు తమ స్వార్దంకోసం పట్టుదిడతారు. స్వార్ధానికి 
దెబ్బ తగలనంతవరకు హరిశ్చం[( దులు, ధర్మరాజుల్లాగా (ప్రవ ర్తిస్తారు. తావి 
దెబ్బ తగలగానే రంగు మారుస్తారు. 

నానా:_ఆసలు సమస్యల్లా ఏం చేయాలనేదే! ఏదో ఒకటి చెయ్యాలి 
తదా! 
రాణీ:.నవాబుల పరిస్టితి తెలిసిందనుకో. (ప్రతిదేశంలోని జనుల ఆఖి 
ప్రాయంకూడా తెలుసుకోవాలి. అక్నోపజల అభ్మిపాయం ఏమిటో ? 

నానా:-పట్టుదలతో నే ఉన్నారు. 


32 రాణీ లక్ష్మీబాయి 


తాంత్యా '_ఢిల్లీ వాళ్లను కొంతమందిని కలిశాను. వారి పరిసితికూడా 
౧ 
అంతే | 


రాణీ కాస ఆలోచించి “ప్రజలే నిజమైన శక్తి. ఛత్రపతి శివాజీ (పజల 
సాయంతోనే ఢిల్లీ చక్రవ_ర్థిని ఎదుర్కొన్నాడు. మావళులు, కుంధీణీ 
రైతులు ఇప్పుడుకూడా ఉన్నారు. వీరి నాగలి మొదళ్ళలోనే స్వరాజ్యం 
సంపాదించుకోవాలనే ఆశ, శక్తి బంధింపబడి ఉన్నాయి. ఇక్కడివాళ్ల 
కూడా బహుశా ఆలాగే ఉంటారనుకుంటాను. దక్షిణ[పజలకు ఛ[తవతి 
మహారాజా నాయకత్వం వహించాడు. ఇక్కడి (ప్రజలకు నువ్వు నాయకత్యం 
వహించు అంది. వారిద్దరూ తలలు వంచుకొని ఆలోచించసాగారు. 

రాణీ తన నెచ్చెలులవంక చూసి “మీరేం ఆలోచిస్తున్నారు? ఆంది. 
సుందర్‌ వెంటనే సమాధానమిచ్చింది. “మహారాణి నేను కుంభిణీని ఇంకేం 
చేప్పాలి. మీ ఆజ్ఞ పాలిస్తూ చచ్చిపోవటానికి వెనకా ముందాడను" అంది. 

నానా:-మీరు సిజం చెప్పారు రాణీ! ఇంకా మనం (పజలదరికి చేరలేదు 
అన్నాడు. (పజలంతా తొందరగా సంగరితమవృతారనే ఆశగా ఉంది. 
నాయకుడు కావాలి. 

రాణీ;:-నాయకుణ్ణి నాయకుడు _వెతకనక్క_ర్లే దు. సమర్జ్‌ స్వామి 
రామదాస్‌ ఆశీర్యచనం చాలు, 

నానాః.బాగా చెప్పారు. 

రాణి:-ఎక్క డే సాధనం కన్పించినా దానిని (ప్రయోగించగలిగి ఉండాలి. 
ముఖ్యసాధనం (పజలు,. ఇక్కడి (పజలు ఎప్పటికీ మన వెనకుంటార నే 
నమ్మకం నాకుంది. బుందేల్‌ ఖండ్‌లో అందరికీ ఆయుధం (పయోగించడం 
తెలుసు. ఇక్కడ జనసంఖ్యకూడా చాలా ఎక్కువ. చాలామంది త్తీలు 
ఆయుధాలు (ప్రయోగించడం నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటారు. 

వారిద్దరూ ఆనందమగ్ను లయ్యారు. 


9 


(ప్రొద్దున్నే ఒణీకిపోయే చలిలో నవాబు ఆలీ బహదుర్‌ ఏనుగు సవారీమీద 
ఎలిస్‌ దగ్గరికి వచ్చాడు. వెంట తన విశ్వాసపాతుడైన నౌకరు పీర్‌ ఆలీని 
కూడా తీసుకువచ్చాడు. (పస్తుతం బిల్లాజర్దీ కచ్చేరీ ఉన్నచోట ఎలిస్‌ ఉండే 
వాడు. పీర్‌ ఆలీ బయటకెళ్లాడు. నవాబు లోపలి కెళ్ళాడు. నమస్కార 
(ప్రతినమస్కా_రాలు, క్షేమసమాచారాలు ఆయినతర్వాత నెమ్మదిగా నవాబ్‌ 
తన విషయానికి నాందీగా.... 

“రాణీసాట్‌ అర్జీ కి సమాధానమేమీ రాలేదు. బహుశా కొట్టి వేయబడిం 
దనుకుంటాను' అన్నాడు. 

ఎలిస్‌ విచారంగా, “ఏమీ చెప్పలేం | చూడాలి ఏమవుతుందో? దత్తత 
అంగీకరింప బడుతుందో లేదో ?' 

నవాది:. పజల కేమంకోరి (పభువులు చాలా రాజ్యాల్లో న్యాయం, 
శాంతిభ దతలకోసం చట్టం చేశారుకీదా! కాని యూన్సీ జిల్లాలోమాతం 
చాలా పెద్ద పెద్ద అన్యాయాలు జరిగాయి. 

“ఇక్కడి ప్రజలు (ప్రభుత్వపరిపాలనను అంగీకరిసారా ?' 

“తప్పకుండా స్వీకరిస్తారు (పభూ!' 

“పెద్దదొరగారి ఇష్ట మెలా ఆయితే అలా" అని ఎలిస్‌ నవాబువంక 
నువ్వు వచ్చిన పనేమటన్నట్టుగా మొహం పెట్టాడు. 

నవాబు నెమ్మదిగా, మధురంగా “నాదో నిన్నపం' అన్నాడు. 

ఎలిస్‌;=ఆ : తప్పకుండా చెప్పండి. 

నవాబు:_నా తండి మహారాజా రఘునాథరావు నాకు 50 (గామాలు 
జాగీరుకింద ఇచ్చాడు. రాజా గంగాధరరావు నర్కారుకు సేన కొరకయ్యే 

3 


శి4 రాణీ లక్మీబాయి 


ఖర్చుకింద ఇచ్చిన జమీలో (ఫిర్కా) ఈ (గ్రామాలుకూడా ఉన్నాయి 
(పభుత్వం నాకు 500 రూపాయలు ఇవ్వటానికి దిందోబస్తు చేసిందికావి 
దాంతో గడవడం కష్టంగా ఉంది, 

ఎలిస్‌:-నవాబ్‌ సాహెబ్‌ : మీరు నా మ్మితులు. మీకోనం నావల్ల కాగలి 
గింది నేను చేస్తాను. మీరు అర్తీ పెట్టండి, 

నవాబు సంతోషంతో “చాలా కృతజ్ఞుణ్తి, దేవుడు మిమ్మల్ని గవర్నరుగా 
చెయ్యాలి? అని కొంచెమాగి “ఇంకో మనవి” అన్నాడు. 

“చెప్పండి, చెప్పండి." 

“మహారాజా రఘునాథరావు భవనం నా ఆధీనంలో ఉండేదవి 
మీకు తెలుసు. కాని దానిని గంగాధరరావు నాదగ్గరనుంచి ఉత్తి 
పుణ్యానికి లాక్కున్నాడు. ఆవి దేనికి ఉపయోగించకుండా తాళం వేసి 
వుంది. 

“నాకు తెలుసు. ఆ భవనం మీది. మీకే వస్తుంది. కస్ట ఓపిక పట్టండి." 

నవాబు ఎలిస్‌మీద కృతజ్ఞతల జడివాన కురిపించి పోవటావికి సన్నద్దు 
డయ్యేలోపల ఎలిస్‌ * కాసేపు కూర్చోండి నవాబుగారూ |” అనగానే సందిర 
పడిపోతూ కూర్చున్నాడు నవాబు. 

“మన పురవాసు లేమంటున్నారు నవాబ్‌సాబ్‌ 1" అని ఆడిగాడు ఎలిస్‌. 

“ఇబ్బందుల్లో ఉన్నారు. విజం చెప్పాలంటే కంపెనీ (ప్రభుత్వపు అధీనం 
లోనే వారు హాయిగా ఉంటున్నారు." 

“పజలతో = అందునా (పముఖులను కలుస్తూ వారి కష్టనహ్టాలను సుఖ 
దుఃఖాలను నాకు చెప్పుతూ ఉండండి.” 

“తస్పకుండా మహారాజ్‌. రెండు మూడురోజుల కొకసారి వస్తూ 
ఉంటాను.” 

“రాణీగారి పరిస్థితి ఏమిటి ? ఆవిడ ఎలాంటిది ? 


రాణీ లత్మీబాయి 86 


“దుఃఖంలో మువిగి ఉంది. ఖచ్చితమైన మనిషి. తన మనోధర్మానికి 
కట్టుబడి ఉంటుంది. గుజ్దపుస్వారీ చెయ్యటం, ఆయుధాల నుపయోగించడం 
ఆంటే ఆమెకు ఇష్టం. ఇుహంశా ఇప్పుడు ధార్మిక గంధాలు చదువుతుండ 
వచ్చు." 

“ఆ: విన్నాను. కాని ఆవిడదగ్గరికి వాళ్లు, వీళ్లు ఎవరైనా, అంటే తప్పు 
దోవలు పట్టించేవారుగాని, అడ్డదిడ్డమైన మాటలు చెప్పేవారుగావి వస్తు 
న్నారా : లేదా! అనేది తెలుసుకోవలసిన విషయం. 

“పసుతం ఆవిడని పరామర్శించడానికి వచ్చిన బంధువులంతా వచ్చి 
వెళ్ళిపోయారు.” 

“దయచేసి వారు ఎవరై ౦దీ ఆచూకి తెలుసుకోండి” అన్నాడు ఎలిస్‌, 

“మంచిది అలాగే చేసాను” పీర్‌ ఆలీ అని చాలా నమ్మక మైన, తెలివైన 
వొకరు ఒకడున్నాడు. ఈ పనికోసం వాడిని నియమిసాను” అని చెప్పి ఆలీ 
బహదూర్‌ వెళ్ళిపోయాడు. పీర్‌ ఆలీకి వాడు చెయ్యాల్సిన పని చెప్పాడు. 

ఖుదాబిక్ష్‌ ఇతని భవనంలోనే ఉన్నాడు, నవాబు రాగానే “నా విషయం 
గురించి ఎమైనా మాట్లాడారా ?' అవి అడిగాడు, 

నవాబు “ఆయన చాలా కష్టంమీద ఒప్పుకున్నాడు. ఆయిన ఆలో 
చించాలి” అని అదిద్దమాడాడు. 

ఖుదాదిక్ష్‌ దిలవంతుడు, అందమైనవాడు, యువకుడు, (ప్రస్తుతం కష్టాల్లో 
ఉన్నాడు. “నేను రాణిగారిదగ్గరకు వినతిషృత్రం పంపాను. ఆమె నాకు 
యూస్పీలో ఉండటానికి అనుమతి నిచ్చింది. జాగీరు విషయంలోకూడా 
గవర్నరుగారి దగ్గరనుండి ఆజ్ఞ రాగానే....తీర్మానం చెయ్యదిడుతుందని 
చెప్పారు. 

నవాబు లోలోపల కోపంతో మండిపోయాడు. ఓ క్షణమాగి “బాగుంది 
వినతిపత్రం ఎవరిద్వారా పంపావు” ఆవి ఆడిగాడు. 


$6 రాణీ లక్ష్మీబాయి 


మోతీబాయి నామనవి తీనుప వెళ్ళింది. నాటకళాలలో పవిచేస్తూ 
ఉండేది. జీతం రావలసి ఉంది అందుకని వెళ్ళింది. మాటలనందర్భంలో 
నా (ప్రార్థన వినిపించింది. 

“నేను సాయం చెస్తాలే” అన్నాడు ఆలీ బహదుర్‌. 


* శ * 


అతి కష్టంమీద ఎలిస్‌ “అది నా కర్తవ్యం, చాలా క్రీ ష్టమెనది' అన్నాడు. 
అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. 

ఎలీస్‌ రాణీగారు వచ్చారా? అవి ఆడిగాడు. 

వచ్చి పరదాచాటున నున్నారని మంతి చెప్పాడు. 

ఎలీస్‌' జేబునుంచి ఒక షృత్రం తీసి చదివి వినిపించగానే మోరోపంత్‌ 
బాధగా “ఓహ్‌” అనుకున్నాడు. 

మంతి “అయ్యయ్యో” అన్నాడు. 

మిగతావారందరూ “జరగగూడనిదేదో జరిగిపోయింది” "ఆన్నారు. 

దామోదరరావు దాదాపు 5 సంవత్సరాలవాడు. ఏదో చెడు జరిగిందని 
వాడు ఊహించాడు, ఉన్నట్లుండి రాణీ పెద్దగా నా రూన్సీని నేను ఇన్వను' 
అన్‌ ఆరిచింది, 

ఆవిడ అరుపులకి రాజమందిరం (ప్రతిధ్వనించింది. వాయుమండలం 
ఈ మాటలను తనలో ఇముడ్చుకుంది. 

“నేను గవర్నర్‌ జనరల్‌ అర్షరును (వినిపించాను. నేను చేయగలిగింది 
నేను చేళాను. కాని ఫలితం లేకపోయింది. కాని ఇందులో అసంతృ ప్రికీ 
ఏమీ ఆవకాశం లేదని నా మనవి. నెలకు అయిదువేలరూపాయలు ఉపకార 
వేతనం మహారాణిగారికి లభి స్తుంది, అది....ఆమె___పరివారానికి చాలు 
అన్నాడు ఎలిసి, 


రాణీ లక్ష్మీబాయి క్రి? 


వెంటనే సర్దా వెనుకనుంచి “అన్యాయం చేశారు, నేను తీసుకోను" 
అన్నది రాణీ దృఢస్వరంతో. 

ఇంక ఇక్కడ ఉండటం (శ్రేయస్కరం కాదని ఎలిస్‌ వెళ్ళిపోయాడు. 

ముందర్‌ పర్దాలోపల రాణీదగ్గర కూర్చుంది. ఎలిస్‌ ప్రకటన వినగానే 
మూర్చపోయి గోడ కానుకుపోయింది. ఎలిస్‌ వెళ్ళ పోయినతర్వాత స్పృహ 
వచ్చి విలపించసాగింది. 

“ఎందు కేడుస్తావు. సీ కెవరు నేర్పారు ఇది, ఈ చిన్నరాజ్యంకి సం 
(దితుకుతున్నావా ఎమిటి లే; లే! అంటూ రాణి గుందర్‌ని బుజ్జగించి 
ఆమెని తన భుజంమీద పడుకోబెట్టింది. ఇద్దరూ కోటలోకి వెళ్ళిపోయారు, 

క్షణంలో ఈ వార్త నగర౦లో వ్యాపించింది. రయూన్సీ ప్రజలకు అంతు 
లేవి బాధ కలిగింది. రాణీ సేన అయితే వెంటనే యుద్దం ప్రకటించాలను 
కుంది. కొని రాణి, ఇప్పుడు సమయంకాదని నచ్చజిప్పింది, 

ఎలిస్‌ జాగుచెయ్యకుండా యూన్సీ మొత్తం ఆంగ్లేయుల అరీనంరోకి 
వచ్చే ఎర్పాటు చేశాడు. మం|త్రిదగ్గర కార్యాలయాల తాళాలు తీసుకున్నాడు. 
శావాలో ఆధికౌర౦ (ప్రకటించాడు, నగర౦లో ఆంగ్లేయుల పరిపాలనను 
గురించి చాటింపు వేయదిడింది. భూమిశిస్తు వసూళ్లుచేసే వారిదగరికి కట్టు 
దిట్టమైన ఏర్పాట్లకోసం కబురు పెట్టాడు, ఎవరెనరికి జాగీర్లు, ఆస్తులు 
ఉన్నాయో వారినికూడా నమోదు చేసుకున్నాడు. వీటినికూడా దిందోదిస్తు, 
జప్తు చెయ్యవలసి ఉంది. 


10 


రాణీ కోటఖథా‘ీచేసింది. నగరంలోని ఒక భవనంలో ఉండవలసి వచ్చింది. 
కోటలో ఆంగ్లే యల కాపలాదళం [పవేశించింది. 

చాలారోజులు గడిచాయి. ఒకరోజు రాజీ తన ముగ్గురు నెచ్చెలులతో 
కూర్చుని ఉంది. వీరు ముగ్గురు చాలా విచారంగా ఉన్నారు. కళ్ల వెంట నీళ్లు 
కారుతున్నాయి. సుందర్‌ కరుణాపూరితమైన స్వరంతో “ఇప్పుడెలా, మహో 
రాజీ?” అంది. 

రాణీ తన్నుతాను నంబాళించుకుని సుందర్‌ తలమీద చేయివేసి “కన్నీళ్ల 
మన శక్తిని పోగొ డ్రాయి, మనం పని మొదలు పెట్టాలి. ఎడుస్తూ, మొత్త 
కుంటూ నే శ్‌ పోగొట్టుకొం టే పని ఎలాసాగుతుంది ? ఛత్రపతి శివాజీ 
తల్లి జిజియాబాయి భ ర్తని పోగొట్టుకున్నా ఎవరికోసం, ఏం ఆశ పెట్టుకుని 
(దితికింది ? సింహాసనంమీద కూర్చోబెట్టటావికా : ఆవిడ తపస్సు, త్యాగం 
పుత్రుణ్ణి ఏనుగు సవారీమీద, మెత్తని సింహాసనంమీద కూర్చోబెట్టటానికీ 
కాదు. 

చెలులు సావధానులై వినసాగారు. 

“మనం ఎం చెయ్యాలో నిశ్చయ మైపోయింది కదా! మార్గంలో ఆనేక 
బాధలు, కష్టాలు వస్తాయి. పెంపుడు ఒప్పుకోకపోవటంకూడా బాధేననుకో। 
ఒక వేళ ఒప్పుకున్నా మనం న్నద్రపోవడానికే (బ్రతికి ఉన్నామా? బాజీరావు 
తాత మా అందరినీ స్వరాజ్య స్థాపనకోసం (పేరేపించేవారు. శిక్షణనిచ్చేవారు, 
కర్తవ్యాన్ని విస్మరించకూడదని (శ్రీ కృష్ణభగవాను డుపదేశించాడు. మన 
హిందూదేశంలో ఎవరు స్వరాజ్యంకోసం (ప్రయత్నంచేసినా చెయ్యక 
పోయినా నేను చేస్తాను = తప్పకుండా చేస్తాను. నా భగవంతుడి ఎదుట, నా 


రాజీ లక్మీబొయి 89. 


ఆత్మసాక్షీగా నేను (ప్రతిజ్ఞ చేశాను. (ప్రజలు మనచెంట ఉన్నారు. (ప్రజలే 
సర్వస్వం. ఆంగ్లేయులు రాజును నశింప చేయగలరు గావి (ప్రజలని చేయ 
లేరు. నేను (పజల ఎదురుగా స్వరాజ్యపు జెండా ఎగర వేసే రోజు వస్తుంది. 

చెలుల కళ్లల్లో మెరుపు మెరిసింది. *ఎలిస్‌, గిలిస్‌ ఆంతా ఎగిరిపోతారు" 
ఆంది సుందర్‌ ఉత్సాహంగా. 

“నెలకు 5 వేల రూపాయల పెన్షన్‌ నే నెందుకు ఒప్పుకొన్నానంజే 
కంపెనీ వాళ్లకి నా ఉద్దేశ్య మేమిటో తెలియకూడదని”, 

సుందర్‌ వెనకా ముందాడుతూ “సేనని ఎప్పుడు ఆయ త్తపరుసారు ? 
మన రాజ్యంలోని సేనకి 6 నెలల జీతాన్నిచ్చి మాన్సించారుగాి ! 

“'సమయంచూసి మన సైనికులు తమ అనుచరులను 'తీసుకొని ముందు 
దూకుతారు. అప్పటిలోపల స్త్రీలను సిద్దంచేయాలి. ఎందుకం జే ఆంగ్లే యులు 
ఇప్పట్లో ఈ విషయాన్ని గురించి ఊహించలేరు." 

చెలులు సంతోషంగా దాన్ని బలపరిచారు. క్రీలకి గుజ్జపుస్వారీ ఆడీ 
మర్నాటినుంచీ నేర్పడం (ప్రారంభమయింది. వారిసంఖ్య చాలా ఎక్కువగా 
ఉంది. ఆంగ్లే యులు రాణీ ఏదో (ప్రత్యేకమైన వీషయంలో తీవంగా ఆలో 
చిస్తున్నదని తెలుసుకున్నారు. రాణీ, ఆవిడ సైనికులు చెలులు. అంతా 
నగరం వెలుపల నలుమూలలా (పతి ఆంగుకాన్ని పరిశీలించడం మొదలు 
పెట్టారు. వీరంతాకూడా ఆయుదాలను వాడటంలో చాలా నిపుణులు. 

ఆ సమయంలో తాంత్యాతో పే వచ్చి రాణీని కలుసుకున్నాడు. ఈ సారి 
రాణీనిచూసి చాలా ఆశ్చర్యపోయాడు. కుశల (ప్రశ్నలయ్యాక ఆనాటి రాజ 
కీయ పరిస్టితులమీద చర్చ జరిగింది. తాంత్యా మాటలసందర్భంలో “చాలా 
మంది రాజులు, నవాబులనుకూడా ఆంగ్లేయులు లోబర్చుకున్నారు. కాని 
(ప్రజలు అపమత్తులె ఉన్నారు. సిపాయిలు రోషపూరితులై ఉన్నారు" 
అన్నాడు. 


40 రాజీ లక్ష్మీబాయి 

రాణీ ఉ త్తేజితుగాలై “మళ్లీ ఒకసారి పర్వతపం కులు, మైదానాలు “వార 
హర మహాదేవి అనే ధ్వనితో దద్దరిల్లి పోవాలి.” తన్ను తాను సంబాళించు 
కొని మళ్ళీ “నీ ఎదుటకూడా నన్ను నేను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి' 
అని నవ్వింది. 

తాంత్యా దృఢస్వరంతో “దారూసాబట్‌ నా మనస్సులో, (పజల మనస్సుల్లో, 
అందరి మనస్సుల్లో ఉన్నమాచే మీరు చెప్పారు” అన్నాడు. రాణీ ఏమీ 
పళ్చా తాసపడలేదు. “చాలాపని చెయ్యవలసి వచ్చింది. ముఖ్యమైన న్ధలాల 
భూస్టితిని సూక్మద్భుష్టితో పరిశీలించవలసి ఉంది. ఎక్కడికి ఏవిధమైన 
సేనను తీసుకొని వెళ్ళాలో ఎక్కడెక్కడ యుద్దం చెయ్యాలో మొదలైన 
వన్నీ తెలుసుకోటం, గుర్తు పెట్టుకోటం చాలా అవసరం” అంది రాణీ. 

“బాయిసాట్‌ ! ఇవన్నీ మనసులో ఉన్నాయి. తమ ఆజ్ఞను పూర్తిగా 
పాలిస్తాం. నానాసాబ్‌ కూడా ఈ విషయంలో దృథఢచిత్తులై ఉన్నారు.” 

“ఫిరంగులు, తుపాకులు, తుపాకీమందు, తుపాకిగుళ్లు. ఫిరంగిగుళ్ల 
మొదలై నవి తయారుచే సేవారిని పట్టుకోవాలి. ' 

“తప్పకుండాను. మనకి ఒక గూఢచారిదళం ఉండడంకూడ ఆవనరం.' 

“నేను అప్పుడే స్థాపించాను. 

“ఎప్పుడు? ఎలా! ఓహ్‌:” 

“నా ముగ్గురు చెలులు, ఇంకా కొంతమంది కలపి చేస్తున్నారు. అన్నీ 
చాలా జాగ తగా జరుగుతున్నాయి. 

“నానాసాహెబ్‌ ఇంకా వారి సోదరులు ఈ ననిలో నిమగ్నులై ఉన్నారు. 
ఢీల్లీ, మీరట్‌ లకు చెందిన చాలామంది ముసల్మానులు కార్యవిరతులై 
ఉన్నారు అన్నాడు తాంత్యా. 

“ఆంతా తయారు చేసుకోటం పూ ర్రయిన తర్వాత న్వరాజ్యుసాధన 
ప్రారంభించాలి.” 


రాణీ లక్ష్మీబాయి 41 


'నరిగ్గా చెప్పారు. సగంసగం పనివల్ల ఏమీకౌదు. మద్రాసు పిపాయిలు 
ఉన్నట్టుండి తిరుగుబాటు చేసారు కాని నిష్ఫలమైంది, ఆంగ్లేయులు చాలా 
జ్యాగత్తగా వ్యవహరి స్తున్నారు." 

“వాశ్లెంత జ్యాగత్తగా ఉన్నా, ఎంత కుటిలంగా రాజ్యం చేసినా, మన 
దేశంలోని అసంఖ్యాక మైన (పజలు-హిందువులు, ముసల్మానులు అందరూ. 
ఆంగ్లేయుల పరిపాలన కోరటంలేదు.*. రాణీ నవ్వి “నాకు తెలును" 
శంది. 

రాజీకి భోజనానికి వేళయింది. తాంత్యా వెళ్లిపోయాడు. రెండవరోజున 
అనుకున్న వేళకు ఇద్దరు వ్య క్తులతో కలిసివచ్చాడు. ఒకతవిపేరు రఘునాథ 
పింహ్‌, రెండవతనిపేరు జవాహర్‌సింహ్‌. ఇద్దరూ యువకులే । రఘునాథ 
వింహ్‌ చాలా బలవంతుడు, జవాహర్‌నింహ్‌ దిక్కుగా ఉంటాడు. అయినా 
బలవంతుడే | (పణామంచేవి ఇద్దరూ కూర్చున్నారు. తాంత్యా।; మంతి. 
జవాహర్‌ సింవహొని ఆతని (గామంనుంచి ర్మాతి ఎందుకు తీసుకువచ్చారు. 
జవాహర్‌ సింహ్‌ చేతులు జోడించి “యూస్పీనుంచి ఇక్కడికి దగ్గరే ! మంతి 
గారు తమ ఒంటెను పంపారు. నేను |పాతఃకాలానికే ముందు వచ్చేశాను” 
అన్నాడు. 

“మంత్రి రఘునాథసింహ్‌ని సవారీ పంపమని అడగగానే పంపాడు !' 
అన్నాడు తాంత్యా. 

“మహారాణీ: మేము యూస్సీకోసం, మా యజమానురాలికోసం (పాణా 
లర్పించటానికి, ఒడ్డ డానికి తొందరపడుతున్నాం.' 

“తాంత్యా “అసల సంగతి చెప్పే ఉంటాడు. అంతా మీమీది ఆశ |" 

రఘునాథసింహ్‌:.అవును మహారాణీ. కాస్త చెప్పగానే తెలుపు 
కున్నాం. ఎక్కువ చెప్పవలసిన అవసరంలేదు. మాతల్లివి దర్శించుకోవ 
డానికి ఆమె ఆజ్ఞ పాలించడానికి వచ్చాను. 


48 రాణీ లక్ష్మీబాయి 

జవాహర్‌ సింహ్‌:-మా కత్తులమీద మీరు మీ చేతులతో గంగాజలం 
చల్లాలి, 

రఘునాథసింహ్‌:-దానితోపాటు తల్లి ఆశీర్వాదంకూడా కావాలి. 

రాణి నవ్వింది “మీ సంగతి నాకు బాగాతెలుసు. అవసరం ఏర్పడితేనే 
ఒరలోంచి క త్రిదూయాలి. చిన్నచిన్న మాటలని పట్టించుకోవద్దు.” 

“వాళ్ళకి ఈ ఆజ్ఞ చాలా కఠోరంగా ఉంది” అన్నాడు తాంత్యా. 

రాణీ:_ఆంగ్లే యుల అన్యాయం మితిమీరితే మంచిదే | వాళ్లు ఇక్కడ 
గోహత్య మొదలుపెట్టారు. అందరూ వద్దన్నారు. హిందువులు, ముస 
ల్మానులు ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు, అయినా వాళ్లకి ఏమీ విని 
పించలేదు. భగవంతుడు వినాలి, 

వాళ్ళంతా తలలు వంచుకున్నారు. 

రాణీ నుందర్‌ని పిలిచి గంగాజలం తెమ్మంది. నుందర్‌ తెచ్చింది. రాజీ 
వాళ్ళిద్దరి కత్తులమీద చల్లింది. వాళ్లు రాణీ కాళ్లు స్పృశించి కత్తులు ఒరలో 
పెట్టుకున్నారు. రాణి పులకించిపోయింది. 

రాణీ! మమ్మల్ని ఆశీర్వదించండి” అన్నాడు రఘునాథసింహ్‌. 

రాణీ కంఠం పూడుకుపోయింది. సంబాళించుకొని “మీ కందరికీ స్వరాజ్య 
సంపాదనే ఆదర్శం కావాలి. సంతోషంగా ఉండండి. నున తర్వాతి తరాల 
వారు మనషేరు చెపితేనే (పేరణ పొందేటంతగా పేరు పొందండి” అన్నది. 

“తల్లి ఆశీస్సు, పవిత్రమైన ఈ గంగాజలం మాకు శక్తినిచ్చి ఎప్పుడూ 
మావెంటే ఉంటుంద'న్నాడు జవాహర్‌ పింహ్‌. 

లాంఛనలు అన్నీ పూర్తి అయింతర్వాత అందరూ వెళ్ళిపోయారు. 
తాణీ చెలులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 

లక్ష్మీబాయి ఈవిధంగా పనులన్నీ చాలా జాగ తగా, నిక్కచ్చిగా 
చేస్తోంది. ఆవిడ అనుచరులుకూడా చాలా సావధానంగా ఉన్నారు. 


రాజీ లక్ష్మీబాయి it. 


కంపెనీ ప్రభుత్వం, 'ఆంగ్లే యుల అధికారాన్ని కీయలద్యారా వి స్తరింప 
జేయసాగింది. (గామపంచాయతీల స్థానంలో కోర్టులు వచ్చేశాయి. జాగీర్లు 
చే జారాయి. గుడి మాన్యాలుకూడా తీసుకున్నారు. రయూన్సీలో గోహత్య 
ఏ రాష్ట్రంలోనో చెయ్యలేదు అయినా (పజలు, రాణీ కూడా లిఖిత పూర్వ 
కంగా గోవధ నిషేధించాలని మనవి చేశారు. రెంటినీ తిరస్కరించారు. 
తెల్లి దోర దియటికి పల్ల కిమీద వచ్చినా, గుబ్దంమీద వచ్చినా అందరూ నమ 
సారం చెయ్యాలట. (పజలకీ చాలా కోపంవచ్చింది, కాని లక్ష్మీబాయి 
అందరినీ శాంతపరచి *మనకి ఎప్పటికైనా స్వరాజ్యం వస్తుంది. అప్పుడు 
ధర్మం, మతం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటట్లు స్థాపించబిడుతుండి. 
దానికోసం సంఘర్షణ తప్పదు. శక్తిని సమకూర్చుకుంటూ ఉండాలి, 


11 


ఆంగ్లే యల పరిపాలనారంభంలో బందిపోటు దొంగలు రూన్పీ రాజ్యపు 
జమీలలో పడసాగారు. వీళ్లల్లో సాగరసింహుడనే బందిపోటుమీద (ప్రభు 
త్వానికి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఒకసారి సాగరపింహుడు పట్టుబడ్డాడు. 
యూన్సీ జైలులో పెట్టారు. ఆంగ్లేయ ఆఫీసర్లు.కలెక్టరు, కమీషనర్‌ = అతన్ని 
చూడాలనుకొని జైలుకి వచ్చారు. జైళ్ళ ఇన్‌స్పెక్టర్‌ బక్షిష్‌ ఆలీ ఆఫీసర్ల కి 
మర్యాద పురస్సరంగా స్వాగతం చెప్పాడు, వంగి వంగి దడ్డాలు పెట్టాడు. 
ఆఫీసర్లు సాగరసింహుడితో మాట్లాడారు. అతను మిడిసిపాటుతో సమా 
ధానాలు చెప్పాడు. ఆఫీసర్లు బెదిరించారు. వాళ్ళ దొంగలగుంపు పేర్తు 
తెలుసుకోవాలనుకున్నారు. సాగరసింహుడి చేతులకి బేడీలు తగిలించి 
ఉన్నాయి. కాస్త వినయంగా “ఆకలి, దప్పిక లేస్తున్నాయి. బుధ్ర పని 
చెయ్యటం లేదు. పైగా ఇదో బరువు! బరువు తగ్గి కడుపునిండా అన్నం 
దొరికితే రేపు అందరిపేళ్లు చెపుతాను అన్నాడు. 

ఆఫీసర్లు ఒప్పుకున్నారు. సంకెళ్లు తీసేసి కడుపునిండా అన్నం పెట్టమని 
చెప్పి ఆఫీసర్లు వెళ్ళిపోయారు. కాని అతనిమీద కాపలామాత్రం పెట్టారు. 

బిక్లిష్‌ ఆలీ సాగరపింహుడితో చాలా స్నేహంగా ప్రవర్తించాడు. చక్కటి 
భోజనం పెట్టాడు. రాత్రిపూట సమయంచూపి సాగరసింహుడు పారి 
పోయాడు. పాపం, దిక్షిష్‌ ఆలీ చాలా దిగులుపడ్డాడు. 

పెద్ద ఆఫీసరు జై లుకు రాగానే సాగరసింహుడు పారిపోయాడని తెలిసి 
చాలా మండిసడ్డాడు. దిక్షిష్‌ ఆలీని ఆతను చెప్పులతో కొట్టి అవమానిం 
చాడు. గంగాధరరావు పరిపాలనలో ఇతను కోటలోని ముఖద్వారాలకు 
ఆఫీనరుగా ఉండేవాడు. ఈ అవమానంతో అతను చాలా. బాధపడ్డాడు, 


రాణీ లక్ష్మీబాయి 46 
అప్పుడు నహించినా ఆతని మనస్సులో ఓమూల ఈ బాధ రగులుతూనే 
ఉంది. 

ఈ సంఘటన అన్నిచోట్లకి వ్యాపించింది. ఆంగ్లేయుల సేనలో ఉన్న 
శారతీయులకు చాలా బాధ కలిగించింది. 

రాణీకి కూడా తెలిసింది. మోతీబాయి రాణీకి మీరా భజనలు అవీ విన్పించ 
డానికి వసోంది. అది దుఃఖంతో అన్నీ వివరంగా రాణికి చెప్పింది. భజన. 
లతోపాటు ఏవైనా ముఖ్యంగా సంగతులుంకే కూడా వినిపించడం దావి 
వంతు. మోతీబాయి చాలా అందమెనదే, తెలివి కలదే. నూటికి నూరుపాళ్లు 
రాజభక్తి కలది లక్ష్మీబాయి అంటే అపారమైన భక్తిశ్రద్ధలు కలది. 
నాటకశాలలో పనిచేపే జోహీ గంగాధరరావు సేనకి ఆఫీసరు కర్నల్‌ 
నామ్‌థా పొరుగునే ఉంటోంది. మోతీబాయి, జోహీ ఇద్దరూ ముస్లిం యువ 
తులు. జోహీకూడా రాణీ ఆంటే చాలా భ_కి శ్రద్దలు చూపుతుంది. 

తాంత్యా కర్నల్‌ జ్యాఖా భవంతిలో ఉంటున్నాడు. రాణీ భవనంలో 
జోహీ తాంత్యాని ఒకటి రెండుసార్లు చూసింది. కాని ఇక్కడ చాలాసార్లు 
చూపింది. రాణీ సలహాతో తాంత్యా మాటమీద, జోహీ, ఆంగ్రేయుల సేన 
లోని భారతీయులు ఉండేచోటికి రాకపోకలు సాగించింది. భజనలు పాడి 
డబ్బులు సంపాదిస్తున్న దేమోనని ఆంగ్ల ఆఫీసర్లు అనుకున్నారు. ఆసలు 
జోహీ రాజకీయకారణంతో వెడుతోంది, ఎక్కడ ఏం జరుగుతోందో 
తెలుసుకోడానికి. అవకాశం వస్తే సిపాయిలని యుద్ధరంగంలో దూకాలని 
(పేరేపిసోంది. 

జోహీ, మోతీబాయి _ ఈ ఇద్దరూ లక్ష్మీబాయి తరపున గూఢచారులుగా 
శాలా చాకచక్యంగా పవిచేసేవారు. ఆలి బహదుర్‌ కిమా;త్రం వీరిద్దరూ రాజ్‌ 
మహల్‌కు వచ్చి భజనలు, పాటలు వివ్పించేవారిగానే ఉండిపోయారు. లక్ష్మీ 
బాయి దగ్గరికి ఎవరెవరు వస్తూపోతూ ఉన్నారు, అక్కడ ఏమేమీ జరుగు 


46 రాజీ లక్ష్మీబాయి 


తోంది - అన్న విషయాలను తెలుసుకోమవి నవాబును ఆంగ్లేయులు కోరారు. 
అందుకని ఆతను లమ్మీబాయితో సంజంధం పెంచుకోటానికి (పయత్నం 
చేస్తున్నాడు. కీర్‌ ఆలీ నవాబుకు నమ్మిన బంటు. 


అతను ఒకరోజున మోతీబాయివి -తియ్యటిమాటలతో మురి 
పిస్తూ 


“నువ్వు మహారాజీకి పాటలు, భజనలు వినిపిస్తావుకదా ! అప్పుడప్పుడు 
నవాబుగారికికూడా వినిసిస్తూ ఉండు. వారు సంగీత్మపియులు అది వివి 
విన్ను సన్మానిస్తారు' అన్నాడు. 

మోతీబాయి వినయంగా, ఉత్సాహంతో ___ 

“మొదట నేను ఘోషా పాటించేదాన్ని. కాని ఇప్పుడు ఏమంత పట్టింపు 
లేదు, ఆలా చేయాల్సివచ్చింది. మహారాణీ చాలా ధార్మికురాలు. ఆవిడ 
దగ్గర కెళితే ఆమె దర్శనభాగ్యంతోపాటు పొట్టనిండా తిండీ లభిస్తుంది. 
నవాబుగారి సేవకూడా అలాగే చేస్తాను.” 

ఒకరోజున పీర్‌ ఆలీ మోతీబాయిని నవాబు భవనంలోకి తీసుకువచ్చాడు. 
సిగ్గుతోను, లజ్ఞాభారంతోను ఉన్న మోతీబాయిని అతను మర్యాదగా 
చూళాడుం 

నవాబు కాస్త విలాసంగా “నేను నాటకళాలలో నీ కళాకౌశలాన్ని 
చూశాను. నా ఇంటికివచ్చి నీవు బిడియపడ నక్క-_రలేదు'. అన్నాడు. 

“ఏదో పాత అలవాటు. మీరుకూడా మాకు (పభువులే 1” 

వవాబు సంబరపడిపోయాడు. మోతీబాయి ఓ గంటపాటు ఏ వాద్య 
సహాయం లేకుండా గానం చేసింది. నవాబు ఏమంత సంతోషించకపోయినా 
కలలే; బలే [ అంటూనే ఉన్నాడు. ఆఖరికి తనకి కావలపిన వాటిల్లోకి 
“ఆమెను దింపి, 

“మీ రాణికి :టుపంటి పాటలం చే ఇష్టం” అవి ఆడిగాడు. 


రాణీ లక్మీబాయి 47 


“ఆవిడకి మీరా భజనలం కే చాలా ఇష్టం. ఎప్పుడూ పూజా భజనలలో నే 
కాలం వెళ్ల బుచ్చుతారు” అని మోతీబాయి సమాధాన మిచ్చింది. 

“మహారాణి పెన్షన్‌తో చాలామందికి సహాయం లభిసోందనుకుంటాను.” 

“ఆః చాలా ఉదార స్వభావురాలు. దానధర్మాలు చేస్తుంటారు.” 

“ఆః తప్పక చెయ్యాలి. ఇంకా వచ్చేపోయేవాళ్లు, చుట్టుపక్కాలు, పాత 
నౌకర్లు వీళ్లందరికీకూడా కాస్తో కూస్తో ఇవ్వాలిగా మరి.” 

మోతీదాయి కను కొసలగుండా తలుపు దగ్గరనుంచి తన మాటలు 
వింటున్న పీర్‌ ఆలీని చూసింది. 

మోతీబాయి సిగుపడుతూ _ “ఆ: వస్తూ పోతూ ఉండటమయితే నిజమే 
కాని ఇచ్చి పుచ్చుకోలు నేనేమీ చూడలేదండీ” అంది. 

“మహారాణీ వాళ్ళతో మాట్లాడటానికి బోలెడు సమయాన్ని వెచ్చిస్తోంది. 
ఇదిమాతం తక్కువా ఏమిటి?” 

“ప్రపంచంలో పనులన్నీ చెయ్యటానికి మహారాణికి తీరిక ఎక్కడ 
మంచి వస్తోందో అర్థం కావటంలేదు. సవారీ, కసరత్‌, గురిచూసి విసరడం 
లాంటివి చేస్తూ ఉంటుంది. స్త్రీలకు నేర్పుతుంది. పూజా, పురాణకాలక్షేపం, 


వచ్చిపోయేవారితో కాలకేపంతోపాటు నా పాటలు భజనలుకూడా వింటావికి 
ఆమె తీరిక చేసుకుంటారు.” 


“ఇప్పుడామె ఘోషాకూడా వదలిపెట్టింది కదా! ఆవిడకి ఆడవుల్లోను, 
పర్వతాలమీద నదీనదులతీరాన తిరగటంలో ఏం సుఖం ఆన్పింసోందో 
తెలియటం లేదు” అని నవాబు నవ్వాడు. 

“మొదట నన్నుకూడా గుజ్జపుస్వారీ నేర్చుకోమన్నారు. నాకు భయం 
వేసింది, కాని నెమ్మది శెమ్మదిగా, కాస్త నేర్చుకున్నాను. 

“ఆడవాళ్లకు కూడా గుట్జపుస్వారీ వేర్చిస్తోందన్నమాట. మరి మవ్వు 
కూడా నేర్చుకున్నావా శ్‌ 


48 రాణీ లక్ష్మీబాయి 


“౪। నేర్చుకుంటున్నాను.” 

“దానివలన ఉపయోగం ఏమిటి + ఆడవాళ్ల కి ఇంటి సనులతోనే తీరిక 
ఉండదు కదా! 

“కాస్త ఒంటికి వ్యాయామంలాంటిది లెండి! అంతకు మించిన ఉప. 
యోగం నాకేమీ కన్చించటంలేదు.” 

సంభాషణాచాతుర్యంతో స్రీని ఓడించాలంపే ఆమెని పొగడటం అవ 
నరమని ఆలీ బహదుర్‌ కనిపెట్టాడు. 

“సి ఆరోగ్యవంతమైన శరీరం, రూపము, రంగు చూస్తుంపే-మొదటి 
నుంచీ అసలే అందమైనదానివి, ఇంకా అందంగా కనపడటానికి కారణం 
గుజ్దపుస్వారియే అనుకుంటాను.” 

మోతీబాయి కాస్త ఓడినట్టుగా కన్పించింది. నవ్వి, ముడుచుకొని కళ్లు 
మత్తుగా పెట్టి “మహారాజులు చాలా గొప్పవారు” అంది. 

“నేను అబద్ధం చెప్పటం లేదు? ఆన్నాడు నవాబు. 

నవ్వి కాస్త సర్దుకొని జాగ్రత్తగా “ఎవ రెవరు రాణీ దగ్గరకు వ స్తున్నారు? 
వచ్చారు? 

మోతీబాయి చాలామంది వస్తున్నారు. బిళూర్‌ నుంచి తాంత్యా తోసే 
కటీలీనుంచి జవాహర్‌ సింహ్‌ రాజకుమారుడు, ఎక్కడనుంచో ఒక "నాయ 
కుడు” అబ్బో చాలామంది, ఇంకా పేర్లు గుర్తు రావటంలేదు. ఈసారి 
బాగా గుర్తుంచుకుంటాను' అని ఠకీమని సమాధానమిచ్చింది. 

“తప్పకుండా ! నాకు చెపుతూండు. డబ్బులేమీ సంకోచించవద్దు, ' 

“తమదయ.” 

“వచ్చిపోయే వాళ్ళ గురించి, వాళ్లు మాట్లాడుకున్న మాటలు (పన్తుతం 
ఏమయినా చెప్పుకోతగ్గ మాటలుంటపే అవీ చెపుతూ ఉండు.” 

'కొన్నిమాటలు గుర్తున్నయ్యండి చెప్పనా?” 


రాణీ లక్ష్మీబాయి 49 


“తప్పకుండా జాగ త్తగా వింటాను. 

“రాణీ పెంచుకున్న అబ్బాయికి ఉపనయనం చేయాలనుకుంటున్నారు. 
(ప్రస్తుతం దానిని గురించిన చర్చ జరుగుతోంది." 

“అందరూ దీన్నిగురించే మాట్లాడుతున్నారా ?” 

“ఆ! ఎక్క డెక్కడివారిని గుర్తుంచుకొని పిలిపిసోంది. ఉపనయనం 
చాలా అట్టహాసంగా చేయాలని.” 


కొంచె మాగి నవాబు “ఇప్పు డెక్కడి కెడతావు? రాణీదగరకా' అని 
Ca 
అడిగాడు. 


“ఆ! ఆమెకి భజన వినిపించి ఇంటికి వెళ్ళిపోతాను.” 

కొంత సేపటికి మోతీబాయి రాణీ భవనానికి చేరుకుని, “మీరా భజన విన్నిం. 
చిన తర్వాత కాసేపు మాట్లాడాలి” అని రాణికి విన్నవించుకుంది, 

అక్కడుంచిన ఆమె తంబురా మీటి మీరా భజన విన్పించి___ 

“తమరికి విరుద్దంగా గూఢచారిత్వం జరుగుతోంది” అని చెప్పింది. 

రాణీ చాలా శాంతంగా “వారెవరు మోతీ' అని అడిగింది. మోతీ జరిగిం 
దంతా చెప్పింది. 

ఉపనయనాన్ని గురించి చెస్పి “మోతీ! నీ తెలివిని చూస్తుంటే ఆశ్చర్య 
మేస్తోంది. దామోదరరావు ఉపనయనాన్ని గూర్చి ఇంకా ఏ విషయం బయ 
టికి రాందే నీ కెలా తెలిసింది? తప్పకుండా అట్టహాసంగా అవుతుందనుకో | 
ఎవరితోను చెప్పనుగూడా చెప్పలేదే 1" 

రాణీ; తమరు ఒక రోజున యువరాజుతో నీకు ఉపనయనం జరుగు 
తుందని చెప్పారుగా! ఆది ఇప్పుడు గుర్తుకు వచ్చింది, పాచిక 
వేశాను.” 

రాణీ నవ్వి “నువ్వు ఖుదాబిక్ష్‌ ని గురించికూడా ఆరాతియ్యాలి” 
ఆంది, 


§0 రాణీ లక్షీ దాయి 


మోతీ తలవంచి వినయంగా దృఢమైన స్వరంతో-=“అమ్మా ఒకవేళ 
మీరు చెప్పింది చేస్తేనే నన్ను ఈ పనిలో ఉండనియ్యండి. లేకపోతే 
తీసెయ్యండి,’ 

“నాకు నీమీద నమ్మకం ఉంది. ఇనుము .ఇనుముగానే రుజువు అవు 
తుంది. నీవు చేసేపనిలో సీపేరుంటుంది. సరేకాని జోహీ ఆంగ్లేయుల 
సేనలో ఎలా పనిచేస్తోందో చెప్పు.” 

“అమ్మా అది రహస్యాలను కనుక్కు౦టోంది.' 

కాసేపాగి మోతీబాయి వెళ్ళిపోయింది, 


lz 


రాణీ గుజ్జపుస్వారి మొదలుపెట్టిన దగ్గరనుంచి పురుషాచితమైన దుస్తులు 
వేసుకోవటం మొదలెట్టింది. తలమీద ఉక్కుటోపీ, జాకెట్‌ మీద గట్టిగా 
విగించిన పై పంచ, పెజామా, దానిమీద గట్టిగా విగించిన బెల్ట్‌ , రండు 
పక్కలా పిసోళ్ళ్ల. రెండు ఒరల్లో కతులు, అప్పుడప్పుడు చేతిలో బలెం= 
అా=టీ ఉన, నం! (ag) 

ఇదీ ఆమె వేషం. ఇవన్నీ దరు వెక్కుతున్నా గుల్దాన్ని వేగంగానే పోనిసు 

69 లీ 
న్నది. తలమీద టోపీ పెట్టుకోవాలంటే జుట్టు చిక్కుపడి అడ్డం రావటంతో 
కాశీవెళ్ళి శిరోముండనం చేయిందుకోవాలి, ఒకసారి కన్నభూమిని తిరిగి 
చూచి వచ్చినట్టుంటుంది - అనుకుంది. 

డిప్యూటీ కమిషనర్‌ అనుమతి లేందే కాశీ వెళ్ళ టానికి వీల్లేదని తెలిసింది. 
అనుమతికోసం గార్డన్‌ వి కోరటం జరిగింది. అతను పట్టుదలగలవా డన 
టంతో అనుమతి ఇవ్వలేదు నెపంతో, 

ఇది విని రాణీకి చాలా కోపం వచ్చింది. 

“నేను భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినతర్వాత కాని శిరోముండనం 
చేయించుకోను . ఒకవేళ ఆలా జరగకపోతే స్మశానంలో అగ్నిదేవుడు 
అపని చేసాడు.” 

pn) 

ఆవిడ (ప్రతిజ్ఞ విని చెలులంతా సంతోషించారు. 

కాలం వేగంగా నడుస్తోంది. రొణీ (ప్రణాళిక అభివృద్ధి చెందుతోంది. 
అక్క డేమేమి జరిగేది ఆవిడకి క్షణక్షణం తెలుస్తూనే ఉంది, ఆయుధాలు 
పోగు చెయ్యబడుతున్నాయి. ఇక్కడ రాణీకి విశ్వాసపాతులై నవారు కూడా 
చక్కగా పనిచేస్తుంటే ఆక్కడ నానాసాహెబ్‌, ఢిల్లీలో బహదుర్‌ షా, 


ర్‌ రాణీ లక్ష్మీబాయి 


ఆవధ్‌ వాసులపట్ల సానుభూతి చూపే నాయకులు తమతమపనుల్లో నిమ 
గ్నులై ఉన్నారు. 

రాణీ ముఖ్యులై నవారిని పిలిపించవలనిన సమయం ఆసన్న మైందని 
గుర్సించింది. అందుకే దామోదరరావుకి ఉపనయనం చేయించడానికి నిశ్చ 
యించుకుంది. దానికిగాను ఒక లక్షరూపాయల అంచనా వేయబడింది. 
ఆమె దగ్గర అంతడబ్బు లేదు. దామోదరరావుకి 7 వ సంవత్సరం వచ్చింది. 
ఈ వయస్సులో ఉపనయనం జరగడం తప్పనిసరైంది. అదీగాక వాళ్లు 
వేనుకున్న పథకాన్నిగురించి ఆలోచించి ఓ నిశ్చయానికి రాపలసిననమయం 
ఇదే కనుక అందరిని సమా వేశపరచటం అవసరం : ఆంగ్లే యులసేశలో ఉన్న 
భారతీయులలో అసంతృ ప్తి (ప్రబిలిందని మోతీబాయివాళ్ళద్వారా తెలిసింది. 

రాణీ పురోహితుణ్తి పిలిపించి ముహూర్తం పెట్టించి, గార్జన్‌కి దామో 
దరరావుపేర ఖజానాలో ఉంచిన 10 లక్షల రూపాయలలో ఉపనయనం 
కోసం ఓ లక్ష పంపమని కబురుచేసింది. గార్డన్‌ లేదనటానికి వీల్లేదని 
తెలుసుకున్నాడు. కాని పై అధికారులతో ఆలోచించి “యూన్సీవాసు లెవ 
రైనా నలుగురు గొప్ప ధనవంతులు బాధ్యత పుచ్చుకుంకే రూపాయ 
లిస్తాము. ఎందుకంకే దామోదరరావు మేజరై నతరువాత డబ్బుకోసం 
అడిగికే జామీను ఉన్నవాళ్లయినా ఇయ్యాలి, లేదా రాణీ అన్నా ఇవ్వాలి 
అని కబురుపెట్టాడు. 

రాణీ బాధపడింది. నగరంలో అందరికీ చాలా కోపం వచ్చింది. 
రూన్సీలో అప్పుడు 62 మంది లక్షొధికారు లున్నారు. వారంతా జామీ నుండ 
టానికి సిద్ధపడ్డారు. కొంతమందయితే “ఆంగ్లేయుల్ని డబ్బు ఆడగాల్సిన 
అవసరం లేదు, మేమే ఇచ్చేవాళ్లం' అన్నారు. 

కాని రాణీ తన డబ్బే కావాలని పట్టుపట్టింది. నలుగురు పెదమనుషులు 
జామీ నిచ్చారు. 


రాణీ లక్ష్మీబాయి ర్‌ి 


అనుకున్న వేళకు ఉపనయనం జరిగింది. ఎక్క_డెక్కడివారు వచ్చారు, 
నవాబ్‌ ఆలీ బిహదుర్‌కూడా వచ్చాడు. అతనూ, అతనిలాంటివారిదగ్గర 
(పణాళికను గురించిన మాటలేవీ జరగకూడదు _ జరుగలేదుకూడా. శేవలం 
ఉపనయనానికి సంబింధించిన మాటలుమాత మే వారితో జరపడమయింది. 
రూన్చీపజలు చాలా సంతోషంగా ఉపనయనాన్ని తిలకించారు. విందులు 
జరిగాక పాటలు పాడారు. తర్వాత ముఖ్యులైన కొద్దిమంది ఏకాంత మందిరం 
లోకి వెళ్ళారు. వాళ్లలో నానాసాహెబు, తాంత్యా తోపే, జవాహర్‌ సింహ్‌, 
రఘునాథసింహి, ఖుదాదిక్ష్‌ , చెలులు, ఆమెకు సన్నిహితులు వున్నారు, 

“మీ అందరి సహాయ సహకారాలతో చిన్న యజ్ఞం పూ _ర్తయింది, 
ఇంక ముఖ్యమైంది దీన్నిమించిన యజ్ఞం ఉంది. దానిని మనం జయ్మపదం 
చేయాలి” అంది రాణి. 

“మంచి పురుహితులతోపాటు (శ్రేష్టమయిన సామాను కూర్చబడింది. 
యజ్ఞ సామగ్రిని మోసేవాళ్లు, అశ్వమేధపు గుజ్ణాలుకూడా ఏర్పాటు చేయ 
బడ్డాయని' నానాసాహెబ్‌ అన్నాడు. 

“సబబని తోస్తే నేను మామూలుభాషలో ఒకమాట చెప్పుతా' నన్నాడు 
తాంత్యా. 

'ఆ! ఆ! ఎందుకు చెప్పకూడదు? ఆంతా మనమెగా. బయట ఆడ 
వాళ్లు గట్టి పహారా ఇస్తున్నారు" అంది రాణి. 

“ఉత్తరహిందూదేశంలోను, తూర్పువైపున పని గట్టిగా జరుగుతోంది. 
ఆంగ్లే యులు కొవ్వుతో చేసిన తూటాలను నిలిపివేశారు. కాని దానిమూలంగా 
హిందూ. ముసి ౦లలో పుట్టిన అసహ్యభావం, ఏవగింపు ఇంకా తగ్గలేదు. క 

“కొవ్వుతో చేసిన క న ముసల్మాను హు. చాలా 
క్రోధం చెలరేగింది. ఈ తూటలు ఎంతమాత్రం ఆపబడలేదు. ఇప్పుడు 
(పభుత్వం చర్య తీసికోవలసిన సమయం ఆసన్నముందన్నాడు ఖుదాబిక్ష్‌, 


64 రాణీ లమ్మీబాయి 


“మేము బుందేల్‌ ఖండ్‌ నుంచి ఆరంభించటానికి తయారుగా ఉన్నాము" 
అన్నాడు రఘునాథసింహ్‌, 

“ఇంకా మన సేన పూర్తిగా తయారుకాలేదు. అవగానే ఏదో ఒకేతేదీన 
ఒకే సమయంలో పని మొదలు పెట్టడం మంచిది” అన్నది రాణి. (పణా?ికను 
గురించి పరిశీలన జరిగింది. రాణీమాటతో అందరూ ఏకీభవించారు. సభ 
సమా ప్తమయింది. 

తాంత్యా మోతీబాయి, జోహీలను విడివిడిగా కలిసికొని మాట్లాడాడు, 


13 


యూన్నీ, సైనిక డేరాల్లోకి బోహీ రాకపోక లెక్కువయ్యాయి. నృత్యగానా 
లతో ఎదుటివారిని మురిపింప చేస్తూండటం ఎక్కువైంది, తన పని సాను 
కూలం చేసుకోవటానికి సైన్యంలోని (సతి ఒక్క విభాగానికి చెందిన 
ఆఫీసర్ల ను జోహీ గుర్తు పెట్టుకుంది. ఆ ఆఫీసర్లకి ఒకానొకరోజు మహత్తర 
మైనపని చేయవలసి వుంటుందని తెలిసినా, అది ఎప్పుడు చెయ్యాలో 
తెలియదు. కాని జోహీని ఉపయోగించుకోడం ఆ “మహ త్తరమైన పని" 
యొక్క (పణాళికలో ఒక భాగమని వారు కెలుసుకున్నారు. 

ఒక రోజు జోహీ నృత్యగానాలను చూసి ఆనందించడానికి కెప్టెన్‌ 
డన్‌ లప్‌కూడా వచ్చాడు. డన్‌లప్‌ తన గూఢచారిద్వారా, డేరాల్లోకి వచ్చి 
తమ నృత్యగానాలతో ఆఫీసర్ల గుట్టులాగే నర్తకినులగురించి విని ఆది 
పరిశీలించడానికి వచ్చాడు, 

డన్‌లవ్‌ని చూడగానే జోహీ ఓ క్షణం గాభరా చెందింది. కాని అంత 
తోనే నిలదొక్కుకోని నాట్యం చేసింది. నాట్యమయినత ర్వాత డన్‌ లప్‌. 
“నువ్వు ఈ శీవిరంవలన ఎన్ని డబ్బులు సంపాది స్తున్నావుః' అని అడిగాడు. 

“ఎంత దొరికితే అంతసార్‌” అని సమాధాన మిచ్చింది, 

క్ట ఇక్కణ్ణీంచి, ఇంకెప్పుడూ ఈ గుడారంలోకి రాకు.” 

జోహీ మొహం విచారంగా పెట్టి బయటి కెళ్ళింది. డన్‌ లప్‌ చాటుకాగానే 
తనలోతాను నవ్వుకొంటూ లోపల్లోపల “పిల్ల వెధవా ! ఎప్పుడో ఒకరోజు 
గర మెక్కి తుపాకీ రుచి చూపిస్తాను" అనుకుంది. 

“ఈ ఆడవాళ్ళని లోపలికి రానియ్యవద్దని” డన్‌లప్‌ సైనికులకి ఆజ్ఞ 

ఇచ్చి పోయాడు. 


56 రాణీ లక్ష్మీబాయి 


అతను వెళ్లగానే శ్రావ్యంగా పాటలుపాడే అందమైన ఆడవాళ్లకి జరిగిన 
అవమానం తమదిగా భావించి సైనికులు బాధపడ్డారు, 

సాయంకాలమవగానే జోహీ లక్ష్మీబాయి దగ్గరకివచ్చి జరిగిందంతా 
వివరంగా చెప్పింది. 

“సరే సమయం రానీ" అంది రాణి. 

ఫిబవరి నెల. వసంతబుతువు వచ్చింది. వెన్నెల వెళ్ళిపోయింది. 
చీకటిరాత్రి చల్ల గాలి నెమ్మదినెమ్మదిగా వీస్తోంది. చుక్కలు మెరు స్తున్నాయి. 
రాణి నిద్రించే వేళయినా, నిద రావటంలేదు. భవనానికి ఎదురుగా (గంథా 
లయం ఉంది. రాణి లేచి పక్కమీద కూర్చొని _ వేదపురాణాలు, గీత, 
ఖురాన్‌, బై బిల్‌ అన్నీ వ్యర్థం కావలసిందేనా? అలా ఎన్నటికీ కాకూడదు, 
కాజాలదు, కృష్ణుడు అమరుడు, మనమంతా నిత్యం. భారత దేశంలో 
ఇంకా ఎంత శ్రి ఉందో, నేను శంకరుడిలా శౌర్యంకో (పవ దర్హించి 
చూపిస్తాను. ఒకవేళ నేను యుద్ధంలో చచ్చిపోయినా నన్నుమించిన 
యోధుడు, తపస్సంపన్నుడు ఈ భూమిని రక్షిస్తాడు - అని అను 
కుంది. 

పహరా ఇస్తున్న సెనికురాలు ద్వార ందగ్గరికి పచ్చానన్నట్టుగా దగ్గింది, 
రాణీ పిల్చి “ఎమిటి ?' అని అడిగింది. 

“మహారాణీ ! మోతీబాయి వచ్చి తమతో ఒక్క అరగడియ మాట్లాడా 
అంటోంది” అని చెప్పింది. 

రాణీ మోతీబాయిని పిలిచి కుర్చీ పీటమీద కూర్చోమంది. 

మోతీబాయి జేబునుంచి ఒక ఉత్తరం తీసి చూడమని రాణి జన లర: 
దీపాలవెలుగులో రాణీ చదివింది 

ఇంక్‌ నా వల్లకాదు. నే నాగలేను. ఇంకా ఎంతకాల మీ గుండె కోత? 
లేః లేచి ధర్మంకోనం తర్పణ (ప్రారంభించు. కొద్దిమంది విదేశీయులు ఈ 


రాణీ లక్ష్మీబాయి ర్స్‌ 


విశాలమైన దేశాన్ని ఆక్రమించారు. వెళ్ళగొట్టు | దేశాన్ని స్వతంత్రం 
చెయ్యు” ఆని ఉంది దాంట్లో, 

*ఈ ఉత్తరం ఎక్కడ దొరికింది” అని అడిగింది రాణీ. 

ఇటువంటి ఉత్తరాలు ఇవాళ గుడారానికి వచ్చాయని సాయంకాలం తెలి 
సింది. ఈ ఉత్తరాన్ని తాంత్యా(పభువులు నాకిచ్చారు. వారు సాయంకాలం 
వచ్చారు. పొద్దున్నే వెళ్ళిపోతారు. తమ దర్శనం కోరుతున్నారని చెప్పింది 
మోతీబాయి. 

రాణీ తెల్లటి చీరమీద ఒక తెల్లటి శాలువా కప్పుకొని బయటిగదిలోకి 
వచ్చింది. కుశల పశ్నలయ్యాక అసలుసంగతి కొచ్చారు - మోతీబాయికూడా 
అక్కడే ఉంది. 

“తాంత్యా: ఇలాంటి ఉత్తరాలు సమయంకాని సమయంలో వచ్చినట్లు 
కన్పీ స్తున్నాయి కదా," అంది రాణి. 

“అవును బాయిసాబ్‌ ! నిజం చెప్పారు. ఇంకా మనం పూర్తిగా సిద్ధ 
మవనే లేదు. అనుకున్న టైమ్‌కి ముందే తెలిసిపోతే చాలా జననష్టం జరుగు 
తుంది. నేను అందుకే వచ్చాను, ఇప్పుడే దీన్ని నిలిపివేయండి.” 

“అలాగే చేద్దాం. లక్ష్యసిద్దికోసం సాధన, తగినసమయమూ చాలా 
అవసరం.” 

“ఇప్పుడు డబ్బుకి కొదవేం లేదు. కొంతకాలంవరకు నిశ్చింతగా యుద్దం 
చేయడానికి తగిన డబ్బుంది. శస్తాస్తాలు, మందుగుండు సామ్మగి 
పోగయింది. సాధ్యమైనంత త్వరగా ఫలానారోజు అని నిర్హయి స్తే మంచి 
దేమోనని మీతో ఆలోచించడానికి వచ్చాను. మళ్ళీ తెల్లవారకమునుపే 
వెళ్ళిపోవాలి. ఢిల్లీ, లక్నో మొదలై నరాష్ట్రాలు మనతో ఏకిభవిస్తాయి, 

“ఏ తారీకు నిర్ణ యిద్దా'మని లక్ష్మీబాయి శాంతంగా అడిగింది. 


3] మే, ఆదివారం పగలు 11 గంటలకి.” 


కక రాణీ లక్మీబాయి 


“8, 4 నెలలుంది. తారీకు బాగానే ఉంది. దేశం మొ త్తంమీద ఒకేసారి 
మొదలు పెడదామా ?' 

‘౪! అన్నిచోట్లా ఒకేసారి, అప్పటిదాకా ఈ విషయాలన్నీ గోప్యంగా 
ఉంచాలని మనం (ప్రజలకి, సె నికులకుకూడా చెప్పాలి." 

ఈ విషయాన్నిగురించి కాసేపు చర్చించినతర్వాత మోతీబాయి, తాంత్యా 
వెళ్ళిపోయారు. రాణి చాలాసేపటిదాకా ఆలోచించి ఆలస్యంగా నిద్ర 
పోయింది. 


14 


ఎండలు మొదలై నాయి. సరసులన్నీ వికసించిన. కమలాలతో నిండి 
పోయాయి. రైతులు పంట ఇంటిక్‌ తెచ్చుకున్నారు. వికసించిన కమలము, 
కడుపునింపే రొట్టి - ఈ రెండు స్వాతం త్యయుద్ధానికి చిహ్నాలై నాయి. 

భారత దేశంలో కమలం పువ్వు అన్నింటిలోనూ (శ్రేష్టమైనదని వాడుక. 
సరస్వతీదేవి గొప్పతనం, లక్ష్మీదేవి నిండుతనం కమలపు పుప్పొడిలో 
రేకులలో ఎక్కదో అదృశ్యరూపంలో దాగి ఉంటుందట. అది హిందూ 
దేశపు (పగతికి, సంస్కృతికి పవిత్రమైన శుభసూచకమెన (పతీక, రంగు 
లేత ఎరుపు, అది క్రాంతి లక్షణం. ఆ (కాంతితోనే మానవత్వానికి రక్ష 
కలగాలి, 

కమలంతోపాటు రొళైకూడా అంత గొప్పతనాన్ని ఆపాదించుకున్నది. 
ఒక ఊరినుంచి మరో ఊరికి రొతై పంపదడుతూంటుంది. ఆ రెండో 
(గామంలో తయారుచేయబడ్డ రాప్‌ మూడో గామానికి పంపబడుతుంది. 
హిందూ ముస్లిములు ఈ మహాయజ్జ ౦లో ఐకమత్యంతో పాల్గొంటున్నారు. 

కమలం, రొటై, ఈ రెంటి (ప్రయాణం ఇంకా పూర్తికాలేదు. అను 
కున్న తారీకుకు ముందుగానే మే 6న మీరట్‌లో గల్ల ంత యింది. బెంగాల్‌ 
లోని బారక్‌ పూర్‌ గుడారంలో దీనికిమునుపే అల్లరి జరిగింది. 

మీరట్‌, ఢిల్లీ లసెన్యం ఢిల్లీ షర్రకోటమీద అధికారం సంపాదించింది. 
బహదుర్‌ షాని భారత స్మమాట్‌గా (ప్రకటించింది. దిహదుర్‌ షా గోవధ 
వెంటనే నిషేధించాడు. దానితోపాటు ఒక(పకటన జారీ చేశాడు. 

1. ప్రతి రాష్ట్రపరిపాలన వేరువేరుగా జరుగుతుంది. నేను మీ అందరి 

(పతినిధిగా మీ అందరి అనుమతితో పని చేస్తాను. నాకు నియం 
తృత్వం అక్కర్లేదు. 


40 రాణీ లక్ష్మీబాయి 


2. ఆంగ్లే యులు నాశనం చేసిన మనదేశపు వృత్తి, వ్యాపారాలు పున 

రుద్దరించి తిరిగి పెంపొందింపబడతాయి. 

$8. ఎవరి మతాలను వారు నిర్భయంగా, స్వతంత్రంగా అవలంబించ 

వచ్చు. 

4. ఆంగ్లేయులు పెద్దపదవులు మనవారికి (హిందూదేశస్టులకు ఇవ్వటం 

లేదు. ఇది ఇకమీదట జరుగకూడదు. 
రీ న్యాయం అందరికీ ఒకే । 

మే నెలలో దాదాపు ఉత్తర భారత దేశమంతటా విప్ప వాగ్ని వ్యాపించింది. 
ఒక రోజు ఒకచోటయితే మరో రోజు మరోచోట. 

ఈ సంగతి యూన్సీలో ఉన్న డన్‌లప్‌కి తెలిసింది. రాణీకి అంతకు 
ముందే తెలుసు. ఆవిడ భవనంలోకి వచ్చే పోయే వారిసంఖ్య తగ్గించేసింది, 
ఏ కొద్దిమందినో రానిస్తోంది. వారిలో మోతీబాయికూడా ఉంది. మోతీద్వారా 
రాణి చాలా అవసరమైన, మెఖ్యమెన సమాచారాన్ని అందుకొంటుండేది, 
ఇస్తుండేది కూడాను. మోతీబాయి రఘునాథపింహ్‌, ఖుదాబిక్ష్‌ లాంటివారితో 
“సన్నిహితంగా సంబంధాలు జరుపుతూ ఉంది. 

జూన్‌ 4న కాన్పూర్‌ లోను, యూస్సీలోను విప్ప వచిహ్నోలు పొడగట్లాయి. 
పెద్దకోటకి మైలు దూరంలో ఉన్న ఒక చిన్నకోటకి హవల్హారొకడు కొంత 
మంది సెనికులను తీసుకొని (ప్రవేశించాడు. ఈ కోటని _ వాళ్లు స్వంతంగా 
నిర్మించుకున్నారు గనుక ఆంగ్లేయులు “స్టార్‌ఫోర్డ్‌' అని పిలిచేవారు. ఈ 
కోటలోకి (పవేశించిన సైనికులు సామాను, డబ్బు తీసుకుపోయారు. డన్‌ లప్‌ 
కొంత సేనను వెంటబెట్టుకొని వాళ్ళని ఎదుర్కొన్నాడు. తారాగఢ్‌ (స్టార్‌ 
ఫోర్ట్‌లోంచి పోయిన సామానేదీ పట్టుకోకుండా నే తిరిగివచ్చాడు. కమిష 
నర్‌ కీ సంగతి తెలియచెయ్యబడింది. ఆతని సలహ్మోప్రకారం ఆంగ్లేయల 
కుటుంబాలన్నీ పిల్లా-పాపాతోసహో కోటలోకి పోవటానికి తయారయ్యాయి. 


రాణీ లక్ష్మీబాయి 61 

వాళ్ళకి ఇప్పటికి రాణి పరాక్రమం, తేజం, యోగ్యత ధార్మికత గురొ 

చాయి. గార్డన్‌ చాలామంది ఆంగ్లేయులను వెంటబెట్టుకొని రాణీదగ్గర కు 
వెళ్ళాడు. 

“మాసేన కాస్తా చిందరవందరయింది. మాకేదైనా ఆసద సంభవి 
మీరు సహాయం చేయవలసిందని” అతను రాణికి _ప్రార్థనాపూర్వకమైన ఒక 
ఉత్తరం పంపాడు. 

“మా దగ్గరిప్పుడు తగినంత పైన్యంకౌని, ఆయుధాలుకాని లేవు. మీరు 
ఒకవేళ ఒప్పుకుంటే, మాతో సహకరిస్తే, (ప్రజారక్షణకోనం మంచి 
సేనను తయారుచేయవచ్చు” నని రాణి సమాధానం పంపించింది. 

డన్‌ లవ్‌ ఒప్పుకున్నాడు. ముగ్గుకు పెద్ద ఆంగ్లేయ అఫీసర్ల సమావేశం 
జరిగింది. సమావేశంలో అనుకున్న (పకారం డన్‌లప్‌ ఒక ఆంగ్ల సై నికుల్లి 
తీసుకొని శిబిరంలోకి వెళ్ళి అక్కడున్న సైనికులను తిట్టడం మొదలు పెట్టాడు. 
దాంతో వాళ్లు రెచ్చిపోయారు. వాళ్ళ నాయకుడు రిసాల్‌దార్‌ కాలీఖాన్‌ 
డన్‌లప్‌ని పేల్చాడు, ఇదిచూపి ఆంగ్లేయులు భయంతో దిక్కు_ తెలియక 
పారిపోవటం మొదలుపెట్టారు. గార్డన్‌ రాణీవగ్గరకి పరిగెత్తాడు. సుందర్‌ 
ద్వారా రాయబారం జరిగింది, 

“పురుషులను గురించి మాకేం భయంలేదు. కాని పిల్లలకి స్రీలకు మీ 
భవనంలో ఆశ యమివ్వండి. వాళ్ళనుగురించే భయంగా ఉంది" అన్నాడు 
గార్డన్‌, 

ముందర్‌ రాణీని వెనకముందు లాలోచించమనీ, విప్ప వకారులు మన 
భవనంమీద విరుచుకుపడే అవకాశం ఉంది కనుక ఈ విషయంగురించి మీరు 
దూరంగా ఉండటం మంచిదనీ చెప్పింది. 

రాణీ ముందర్‌తో “మనయుద్ధం ఆంగ్లేయ పురుషులతో కావి స్త్రీలతో 
కాదు కదా! అయినా నేను సేనని అదుపులో పెట్టలేకపోతే వారికి నాయకత్వం 


beh 


క్రై రాణీ లక్ష్మీబాయి 


ఏం వహిస్తాను? గార్జన్‌తో పిల్లల్ని, ప్రీలను ఇక్కడికి పంపమని చెప్పు" 
అని గట్టిగా నచ్చచెప్పింది. 

ముందర్‌ చెప్పగానే వెంటనే స్త్రీలను, పిల్లల్ని భవనంలోకి (ప్రవేశ 
"పెట్టాడు. రాణీ వాళ్ళకి భోజనం ఏర్పాట్లుచేపి, వాళ్లని ఓదార్చింది. 

కాని కమిషనర్‌కి కోపం రావటంమూలాన వారందరూ కోటకు పంప 
బడ్డారు. రాణి భవనంలో ఇద్దరో ముగ్గుకో ఉన్నారు. 

ఈ లోపల సిపాయిలు ధ్వంసమైన గుడారంలో చిక్కుకుని దాన్నించి 
బయటిపడి కోటమీదకూడా విజయం పొందడానికి వెళ్ళారు. ఇదిచూపి 
గార్డన్‌ (ప్రభృతులు కోటద్వారాలన్నీ మూయించారు. కాని సిపాయిలు చాలా 
మంది ఉన్నారు. వాళ్ళదగ్గర ఫిరంగులున్నాయి. కోటలో ఫిరంగుల్లే వు. 
యుద్ధంచేసే ౦దుకు కాస్త సామానుంది. తినటానికయితే బొత్తిగా ఏమీలేవు. 

నవాబ్‌ ఆలీ అదే సమయంలో పీర్‌ ఆలీతో “అనుజ్ఞ అయితే ఓరఛా, 
దతియా జిల్లాలనుంచి సేనను పిలిపిస్తా'నని Pe ఆంగ్లేయ ఆఫీ 
సర్లు తిరుగుబాటుదార్లు కొద్దిమందే ఉన్నారు కనుక తిరుగుబాటు ఆణిచి 
చేయబడుతుందని (పత్యు త్రరమిచ్చారు. పీర్‌ఆలీ ఈ విషయం ఖుదాబక్ష్‌ కు 
తెలియచేశాడు. ఖుదాబక్స్‌ మోతీబాయికి సమాచారమందచేపి, తను రఘు 
నాథసింహ్‌ దగ్గరకు వెళ్ళిపోయాడు. 

పకన రాణీనికలిసి “సమయ మాసన్న మెంది ని చెప్పి తనతో 
ఖుదాదిక్ష్‌ చెప్పినవన్నీ చెప్పింది. 

“అనుకున్న తారీకుకంచె ముందుగా జరగటం మూలాన కార్యక్రమ 
రూపమే మారిపోయింది. అయినా మనసేనని వెంటనే తయారుచేయవలపిన 
సమయం ఇదే! రఘునాథసింహొకి కటీలీనుంచి జవాహరసింహొని పిలిపించ 
మని చెప్పు. ఏీలై నంతమంది విశ్వాసపాతులైన సిపాయీలను. ఇక్కడికి 
శి మైళ్ళ దూరంలో ఉన్న “రసీకా' దగ్గర పోగుచేసి అశ్రైపెట్టమను 


రాణీ లక్ష్మీబాయి 68 
నా ఆజ్ఞ అయ్యేంతవరకు రూన్చీవై పుకు రావద్దని చెప్పు అని చెప్పింది 
రాణి. : 

'రసీకా” అనే వూరు యూస్సీకి దక్షిణంగా ఉంది. దాని కిరువైపులా 
గుట్టలూ. పర్వతాలూ ఉన్నాయి. 

మోతీ రఘునాథపసింహాకి రాణిగారి ఆజ్ఞ విన్చించింది. అతను ఖుదా 
విక్ష్‌ని తీసుకుని ఆ ఆజ్ఞను నిర్వర్తించడానికి వెళ్ళాడు. 

ఆ రోజంతా సిపాయీలు కోటమీద దాడిచేస్తూనే ఉన్నారు. కాని మూసి 
ఉన్న కోటద్వారందగ్గర ఉన్న ఆంగ్లేయులు వారిమీద గుళ్లవాన కురిపిస్తూ 
వారిని ఆక్క_డనుంచి చెదరగొడుతున్నారు. రెండో రోజుకూడా యుద్ధం 
సాగుతూనే ఉంది. సాయంకాలానికి యుద్దం కాస్స తగ్గుముఖం పట్టింది. 
ఆంగ్లేయుల దగ్గర తినటానీకి ఏమీలేదు. వాళ్లు ఎలాగై తేనేం ఆ కబురు 
రాణికి ఆందచేళారు. 

భవనంనుంచి కోటలోకి వెళ్ళేందుకు సొరంగం ఉంది. రాణి వెంటనే 
రెండు మణుగుల రొ'టైలు తయారుచేయించి కాశీబాయి, సుందర్‌, ముందర్‌ 
అనే చెలికత్తెలతో పంపుతూ-'మీకు సొరంగమార్గం తెలుసుగా? ఈ 
రొ చలు కోటలోకి చేర వెయ్యండి” అన్నది. 

చెలిక త్రెలకి రాణికున్నదయ తెలుసు. కాని ఆవిడ దయకు అంతులేదు, 
వాళ్ళకు ఆమె ఆజ్ఞ పాలించక తప్పలేదు. 

కాశీబాయి న్నమంగా అడిగింది. “వీళ్ళకి మీరు ఎప్పటిదాకా ఇలా తిండి 
"పెడుతూ ఉంటారు ?” 

రాణి (పేమగా *మనసేన తయ్యారయేంతవరకు. తయారు కాగానే 
ఆంగ్లేయుల దగ్గరనుంచి ఆయుధాలు తీసుకొని వాళ్ళని సురక్షీతమైన 
(ప్రదేశంలో ఖై దుచేస్తాను' అంది. 


రాలా లమ్మబదాయి 


ఆ ముగ్గురూ రొ-కైల మూటలు వీపునపెట్టుకొని సొరంగంగుండా కోట 

లోకి వచ్చారు. ముగు రాంగ్గేయాఫీసర్లు వాళ్ళకి నమస్కరించారు. అక్కడ 
NN ౧౧ ౧ 

“మార్షిన్‌' అనే ఆంగ్లేయు డొకడున్నాడు. అతను సొరంగమార్గం 
చూశాడు. సమయంచూసి బయటపడ్డాడు. అతను చాలా సంవత్సరాలు 
జీవించాడు. లక్ష్మీబాయి చూపించిన అపారమైన ఈ దయను గురించి 
అతను ఇంగ్లీమ పత్రికల్లో వివరంగా (పకటించాడు. 

ఇప్పుడు యుద్దం ముమ్మరంగా ఉంది. గార్డన్‌ ఉత్తరంవైపు ద్వారం 
పె కిటికీనుంచి తొంగిచూస్తూ గుళ్లు కురిపిస్తున్నాడు. పిపాయిలకి రూస్సీకి 
చెండిన ఒక విలుకాడు దొరికాడు. అతను ఒక రాయిచాటునుంచి గార్షన్‌ 
మీదికి బాణం వదిలాడు. గార్లన్‌ మెడమీద పడింది అది. ఆతను చచ్చి 
పోయాడు. ఆంగ్లేయుల్లో విచారం వ్యాపించింది. 

అటువై పు రిసాల్‌దారే కాలేఖాన్‌ కోటకి ఉత్తర పళ్చిమాలుగా ఉన్న 
శంకర్‌గఢ్‌ అనే వైపునుంచి ఒత్తికిచేసి తన సేనలోని ఒక భాగంతో 
కోటలోకి (పవేశించారు. ఆంగ్లేయులు తామెవరూ (_బతకరని నిశ్చయం 
చేసుకొని ఆత్మసమర్పణ గావించుకున్నారు. కమిషనర్‌ కోట దక్షిణవైపు 
ద్వారం తెరిపించి “మమ్మల్ని నాగర్‌ వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. నిపా 
యిలు అందరినీ ఖైదు చేశారు. వాళ్ళనాయకుడు కాలేఖాన్‌ శిబిరానికి వెళ్ళి 
పోయాడు. కొంచెం సేపయినతర్వాత అక్కడి జైళ్ళ ఇన్‌ స్పెక్షర్‌ బక్షిష్‌ 

a ల 4 
ఆలీ వచ్చాడు. సిపాయిలతో అతను “రిసాల్‌దార్‌ నాకు దోవలో కని 
పించాడు. వీళందర్నీ యోకన్‌బాగ్‌ తీసుకెళ్లమని చెప్పార' న్నాడు. 
ణా aa) 

యోకన్‌ బాగ్‌ రూనస్పీ రాజనగరుకు కాస్త దూరంలో ఉంది. సిపాయిలు 
వాళ్ళని అక్క_డికి తీసుకువెళ్ళారు. బక్షిష్‌ ఆలీ= “నన్ను ఈ కమిషనర్‌ 
చెప్పు మడమలతో కొట్టాడు. చూళారా ఏం జరిగిందో వ5ాలేఖాన్‌ ఆజ్ఞ 
ఇచ్చాడు" అని వారండరిసీ చూపించాడు. కాలేఖాన్‌ వచ్చి నిర్ణాంత 


రాణీ లక్ష్మీబాయి కఫ్‌ 


పోయాడు. నుదురు కొట్టుకుని 'నరే అయిందేదో ఆయింది. ఇకముందు 
నాతో చెప్పకుండా ఏం “చెయ్యద్దు. రాణి భవనానికి పదండి” అన్నాడు. 

రక్తసిక్తమైన కత్తులతో సిపాయీలు రాణి భవనానికి వెళ్లారు. వారం 
+దరూ ఉద్రిక్తులై ఉన్నారు. వారి మనస్సంతా (క్రోధంతోనూ, అసహ్యం 
తోనూ నిండి ఉన్నది. పిచ్చివాళ్ళలాగా ఉన్నారు. వారికంటె ముందుగా 
రాణి భవనంలోకి వారి హింసాకాండ గురించిన కబురు వెళ్ళింది. కాపలా 
వాడు ద్వారం మూసేశాడు 

సేనలోని కొంతమంది పట్టణాన్ని లూటీచేసే ఉద్దేశంలో ఉన్నారు. ఈ 
లోపల కాలేఖాన్‌ “భగవంతుని (పపంచం వర్షిల్లాలి, సామాజ్యం వర్టిల్లాలి, 
మహారాణీ లక్ష్మీబాయి వర్ణిల్లాలి' అనే స్‌సావం చెయ్యగానే సై సె వికులు ఆ 
నినాదం మళ్ళీమళ్ళీ చేశారు. భవనపుకిటికీ తెరుచుకుంది. చేతులు జోడించి. 
లక్ష్మీబాయి, ఆమెవెనుక ఆయుధాస్త్రాలతో ఆమె చెలికత్తెలు కన్పించారు. 
లక్ష్మీబాయి రంగు గోధుమవన్నె, మెడలో వృజాలహారం. పెదవులు మూసు 
కునే ఉన్నాయి. సేన ప్రణామంచేసింది. రాణి నమస్కరించింది. నిశ్శబ్దంగా 
ఉండమని చేత్తో నం కేతం చేపింది. 

విగ్గరగా “నువ్వా! రిసాల్‌దార్‌ కాలేభాన్‌ ” అని అన్నది, 

కాలేఖాన్‌ ముందుకువచ్చి (ప్రణామంచేసి “నేను తమ "సేవకుల కాలే 
థాన్‌ని' అన్నాడు. రాణి తీక్షమైన దృష్టిని కాలేథాన్‌ చూశాడు. కాలేఖాన్‌ 
కళ్లుమూసుకొని దృష్టిని కిందకి వాల్చాడు. రాణి “ఈ కత్తులకి రక్తం 
ఏమిటి" అని అడిగింది. కాలేఖాన్‌ జరిగిందంతా చెప్పాడు. 

“ఇటువంటి వన్లుచేసి న్వరాజ్యాన్ని నంపాదించగలుగుతారా ! సామాజ్యం 
ష్టాపి పించగఅరా ? చాలా ఘోర మైనపనిచేశారు' అంది రాణి. 

కాలేఖాన్‌:. దేవీ |, రాణీ... 

రాణి;.ఇంకా మీరు కూసి లూటీ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. 

ర్‌ 


కిక, రాణీ లక్ష్మీబాయి 


కాలేఖాన్‌ ఏ=ప్రభువుల ఆజ్ఞ ను ధిక్కరించి మే మేమయినాచే స్తే ఫిరంగు 
లతో మమ్మల్ని కాల్పెయండి. 

రాణీ: నేను మిమ్మల్ని శిబిరాని కెళ్ల మని చెప్పుతున్నాను. వెళ్లండి. 
ఆలోచించినపిమ్మట మీరు ఇకముం దేమి చెయ్యాలో సాయంకాలానికి కబురు 
చేస్తాను." 

కాలేఖాన్‌ సిపాయిలతో మాట్లాడుతున్నాడు వారితో మాట్లాడి రాణితో 
*దేపీ; సిపాయిలు చాలా ఆకలిగా ఉన్నార "ని చెప్పాడు. 

రాణి అంతా తెలుసుకుంది. ఆమె చాలా నిశితంగా ఆలోచించింది. 
“మాదగ్గర ఆంగ్లే యు లేమీ డబ్బు ఉంచలేదు? అంది. 

కాలేభాన్‌ :_దేవీ | మాదగ్గరేం లేదు. అందుకనే సిపాయిలు నగరంలో 
డబ్బుని కొల్ల గొడుదా. మనుకున్నారు. 

రాణి తన మెడనుంచి ముత్యాలహారంతీసి కాలేఖాన్‌ దోసిట్లోకి విసిరేసి 
“దీవితో మీ అవసరాలన్నీ తీరిపోతాయి. అల్లరీ అదీ ఏమీ చెయ్యకుండా 
తిన్నగా ఢిల్లీకి వెళ్ళండి. దోవలో ఎక్కడా దోపిడీలు అవీ చెయ్యద్దు. 
హిందువులకి గంగమీద ఒట్టు. ముసల్మానులకు వారి మతంమీద ఒట్లు” 
అన్నది. 

వార౦తా కృతజ్ఞ తాపూర్వకంగా శిరస్సులను వంచారు. శాంతంగా 
శీవిరాని 'కెళ్ళిపోయారు. అక్కడనుంచి సైన్యపుసామ్మగి, ఫిరంగులు 
తీసుకొని ఢిల్లీకి బయలుదేరారు. కొద్దిమంది మాత్రం రాణిదగ్గర నౌకర్లుగా 
(బితిమాలగా రాణి అందుకు అంగీకరించింది. 

రాణి వెంటనే 'రక్‌సా” నుంచి దివాన్‌ జవాహర్‌ పింహ్‌ని ససైన్యంగా 
పిలిపించింది. రాత్రికి జవాహర్‌ సింహ్‌ సైన్యసమేతుడై వచ్చాడు. రాణి 
“నగరం, కోట=ఈ రెంటి ఏర్పాట్లు చూడు. రేపు పగలు తరువాత కార్య 
క్రమం గురించి ఆలోచిద్దామవి” కబురుచేసిందిం 


15 


రాణీ లక్ష్మీబాయి (ప్రణాళికానుసారం మరునాడు చాలామంది భవనంముందర 
పోగయ్యారు. సేనతోను, పరిపాలనతోను సంబంధమున్న చాలామంది 
సర్దారులు, జాగీర్షారులు, (ప్రజానాయకులు, పంచాయతీ (ప్రెసిడెంట్లు, షాహు 
కార్లు మొదలై నవారంతా వచ్చారు. 

రాణి తెరచాటున కూర్చుంది, 

“నిన్న అతికష్టంమీద మననగరం లూటీనుంచి బయటబడింది. సిపాయిలు 
ఇక్కడనుంచి వెళ్ళిపోయారు. బందిపోటుతనం, కొల్లగొట్టటం వంటివి 
ఎక్కువ కావచ్చున నేభయం లేకపోలేదు. (ప్రజలకి ఏవిధమైన కష్టనష్టాలు 
కలుగకూడదని నా అభ్మిపాయం, అందుకనే మిమ్మల్నందర్నీ ఇక్కడికి 
పిలిపించాను” అన్నది రాణి. 

గార్డన్‌ శిరస్తాదారుకూడా అక్కడికి వచ్చాడు. అందరికంట ముందు 
ఆతను మాట్లాడాడు. 

“తిరుగుబాటు గురించి జబల్‌ కమిషనర్‌కి తెలియచేసి రాజ్యవ్యవహారా 
అన్నీ విర్వహించబడితే మంచిది.” 

వెంటనే దీన్ని (ప్రతిఘటిస్తూ కూరగాయల వ్యాపారస్టుల నాయకుడు 
బిగ్గరగా “మాకు పరాయివాళ్ళ పరివాలన అక్కర్లేదు, మా మహారాణీ రాజ్యం 
చెయ్యాలి” అని ఆరిచాడు, 

నూనె వ్యాపారస్థుల నాయకుడు “మాకు మా పూర్వపురాజ్యం ఇయ్యాలి' 
అన్నాడు. 

ఒక గొప్ప షాహుకారు “ఎన్నినోములు, [వతాలుచేసిన తర్వాతో మా 
మహారాణి మా రాజ్యం నిర్వహించేసమయం వచ్చింది” అన్నాడు, 


68 రాణీ లక్ష్మీబాయి 


మాదిగల నాయకుడు “మాకు పరదేశీయుల రాజ్యపాలన అక్కర్లేదు. 
మహారాణీ మాత్రమే రాజ్యం చెయ్యాలి” అన్నాడు. 

మోరోపంత్‌ (పజల అభ్మిపాయాన్ని సమరించాడు. వయోవృద్దుడెనా 

థి ధా 

చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉన్న నానాభోపట్‌ కర్‌ కూడా" అక్కడే 
ఉన్నాడు. “శిరస్తాదారు మాటగురించికూడా ఆలో చిద్దాము. కాని రాజ్య పరి 
పాలన కంతటికీ రాణి శాసకురాలిగా ఉండాలి, (ప్రజలంతా తామంతా ఆమె 
(పజలమని దృఢంగా నిశ్చయించుకొని జీవనాల్ని సాగించాలి” అన్నా 


డాయన, 
చాలా సంతోషంగా అక్కడున్న (పజలంతా ఈ అభి పాయంతో ఏకీ 


భవించారు. 

“మీరు నాకు అప్పగించిన ఈ భారాన్ని నేసు సన్మానంగా భావిస్తాను. 
భగవంతుడి దయవలన అది నిర్వహించ గలుగుకాను” అన్నది రాణీ. 

బిగ్గరగా (పజలంతా జయజయధ్వానాలు చేశారు, 

గులామ్‌ (బానిస గొస్‌ఖాన్‌ తోపచీ, రాజ్యానీకి పూర్వకాలం 
నుంచీ ఫిరంగులుచేసి ఇచ్చేవాడు. ఆతను రాణిముందుకు వచ్చి నిల 
బడ్డాడు. 

“గౌస్‌భాన్‌ నువ్వు ఫిరంగి చేపేవాళ్ళకు నాయకుడిగా నియమించ బడు 
తున్నావు, అన్నింటిని సరిగాచూసుకో ! ఆంగ్లేయులు పాడుచేసిన మన 
ఫిరంగులను బాగుచెయ్యి అంది రాణి. 

గౌస్‌ఖాన్‌ గద్గదకంఠంతో 'తల్లీ ! ఒక విన్నపం ఉంది" అన్నాడు. 

రాణి'.ఏమిటది ? 

“తల్లీ | ఇవాళ మనకి చాలా శుభదినం. అందుకుగాను గౌరవ సూర 
కంగా ఫిరంగు ౫ కాల్చాలి.” 

అక్కడున్న వారంతా ఏకగ్రీవంగా అమోదించారు, 


రాణీ లక్ష్మీబాయి 69 


కాసేపటికి నమస్కార సూచకంగా కొన్ని ఫిరంగులు పేల్చడావికి 


పీలుగా ఉన్నవి పేల్చబడ్డాయి. చాలా ఫిరంగులు ఆంగ్లే యులచేత పాడు 
చేయబడి పనికిరాకుండా పడి ఉన్నాయి. 


ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత రాణి తన సర్దారులతో పరామర్శ 
జరిపింది. కోటమీద కాషాయరంగు జండా ఎగుర వేయబడింది. ఆయా 
పదవులకు అధికారులు నియమింపబడ్డారు. లాలా బొవూ బక్ష్‌ కీ జీతాలు 
పంచడం, ఫిరంగులు పోతపోసెపని అప్ప జెప్పబడ్డాయి. (పధాన సేనా 
నాయకుడుగా దివాన్‌ జవాహర్‌ సింహ నియమింపబడ్డాడు. దివాన్‌ రఘునాథ 
వింహ్‌, మహమ్మద్‌ జమాథాన్‌, ఖుదాబక్ష్‌ a ఈ ముగ్గురూ కర్నల్స్‌గా 
నియమింపదిడ్డారు. ఆశ్వదళాన్ని స్వయంగా రాణి చూస్తుంది. తోడుగా 
సుందర్‌, ముందర్‌, కాశీబాయి కర్నర్స్‌గా ఉంటారు. గూఢచారి విభాగం 
అంతా మోతీబాయి అధీనంలో ఉంటుంది. జోహీ వారందరికీ (పతినిధి. 
పోలీసు సామాన్ల విభాగానికి, (పూర్వం ఈ పోలీసుల్ని కొత్వాల్‌ అనేవారు 
దానధర్మాల విభాగానికి ఉద్యోగులను నియమించారు. ఉద్యోగులంతా 
తమతమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలని రాణి ఆజ్ఞ జారీ 
చేసింది, 

రెండవ రోజునుంచి ఆక్విక, పదాతి దళాలకి కవాతుచేయడం, గురి 
చూసి కొట్టడం మొదలయినవిద్యల్లో సాధన మొదలై ౦ది, విజిల్‌ ఊద 
బడింది. సరియైన వేళకు పని జరగటం మొదలెట్టింది. సేనలోకి పూర్వపు 
పె నికులుకూడా వచ్చి చేరారు. కొత్తవాళ్లు చాలామంది వచ్చిచేరారు. అన్ని 
జాతులవారు, అన్ని వర్గాలవారు సేనలోకి తీసుకోబిడ్డారు, సైన్యాన్ని (ప్రజ 
లంతా తమదిగా భాపించాలని రాణి ఆదేశించింది. 

యూస్సీ రాజ్యాన్ని వశపర్చుకున్నతర్వాత ఆంగ్లేయులు దాదాపు ఫిరకంగు 
లన్నిటి చీలలు ఊడదీసి పనికిరానివిగా చేశారు. వీటిల్లో ఒకదానిపేరు 


70 రాణీ లక్ష్మీబాయి 


భవానీశంకర్‌. దీన్ని ఓర్‌ఛా రాజా ఉదేత్‌ సింహ్‌ 1781 లో పోత పోయిం 
చాడు. దాన్ని తయారుచేసినవాడు జయరామ్‌ అనే పనివాడు. గులామ్‌ గౌస్‌ 
భాన్‌ రెండురోజుల్లో పల ఫిరంగులన్నింటిని బాగుచేశాడు. ఆయుధాల తయారీ 
కూడా మొదలయింది. ఇదీ ఒకందుకు మంచిదిగానే కన్పించింది. ఎందు 
కంటే రాజ్యారోహణ తర్వాత సరిగా అయిదురోజులకు రయూస్పీనుంచి 
20 మైళ్ల దూరాన ఉన్న కరేరా కోటమీద సదాశివరామ్‌ బాల్‌కర్‌ అనే సర్దారు 
ఆక్రమణ జరుపుతున్నాడు. మోతీవాయి రాణికి ఈ సమాచారం అంద 
చేసింది. సదాశివరావు రాజా గంగాధరరావు వంశీకుడు. దూరం బంధువు. 
ఆతను తనని రూన్పీకి రాజుగా (పకటించుకున్నాడు. అతను యూన్సీలో 
ఉంటూండేవాడు. సిపాయిల వి్నిదోహపు చర్యలప్పుడు బయటకు. వెళ్ళి 
పోయాడు. సదాశివరావు లక్మీబాయిని కేవలం ఫ్రీగా తలచి ఏంచే స్తుంది 
లెమ్మ నట్టున్నాడు. తనకి పట్టాభిషేకం చేయించుకున్నాడు. మహారాజా సదా 
శివరావుగా తనకి తాను (పకటించుకున్నాడు. 

రాణి ఈ వార్త వింటూనే తయారై పోయింది. ఆమె సేన ఇంకా శిక్షణ 
పూర్తిగా పొందలేదు. అయితేనేం నాయకులు చతురులు. వెంటనే కరేరా 
వైపు (పయాణం సాగింది. (ప్రయాణం అయ్యేముందు రాణి తన ముగ్గురు 
కర్నల్‌ చెలికత్తెలతో నవ్వి “మీ కర్నల్స్‌ ముగ్గురి పరీక్ష మహారాజా సదా 
శివరావు ముందు జరుగుతుంది” ఆంది. 

“మహారాజుగారు మా జనరల్‌ పేరు విని పారిపోకుండా ఉన్నట్ల యితే" 
అంది ముందర్‌. రాణి ముత్యాలకాంతి వెదజల్లి నట్లుగా నవ్వింది, 

“నేను వెనకే ఉంటాను. మీరు ముందుకు వెళ్ళి అతన్ని ఎదుర్కొనండి' 
అంది రాణీ. 

“బాయిసాబ్‌ | ఆ వేళకి మీ గుజ్బం ఒస్పుకోకపోవటమో, మీరు ఒప్పు 
కోకపోవటమో జరుగుతుంది.” 


రాణీ లక్ష్మీబాయి 7t 


రాణీ తన సేనతో ప్రయాణం చాల వేగంగా చేసింది. అశ్వికదళాన్ని 
_ వెంటపెట్టుకొని మహారాజా సదాశివరావుకి యుద్ధం చేసే వ్యవధికూడా 

లేకుండా ఉండేటట్లు వెళ్ళింది. రాణీ వెడుతూనే కోటని చుట్టు ముట్టడించ 
డంతో సదాశివరావు కష్టంమీద ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు. 
సింధియా రాజ్యంలోకి వె) ఆ రాజుని సహాయం చెయ్యమని యాచిం 
చాడు. "నేను ఆంగ్లేయులతరపున (ప్రతినిధిగా పనిచేస్తున్నాను అని 
చెప్పాడు. సింధియారాజు మెనర్‌. అతని మంత్రి కాస్త సేనను పంపాడు 
కాని అది ఓడిపోయింది, రాణి సింధియావెళ్ళి సడాశివరావుని పట్టుకొని 
బంధించింది, 

రాణీ పరా(క్రనుం (పజలలో చాలావరకు వ్యాపించింది. 


16 


వింధ్యఖండ్‌ లోని మొత్తం (పజలలో కల్లోలం బయలుదేరింది. ఇక్కడి 
(ప్రజలు ఎప్పుడూ అత్యాచారాలను చేసే శాసకుణ్తీ అంత తేలికగా ఒప్పుకో 
లేదు. వింధ్యఖండ్‌ లో చిన్నచిన్నరాష్ట్రాలు ఎక్కువ. వీనిలో రెండు వివ్లవ 
దళంలో చేరాయి. బాన్‌పుర్‌ ఒకటి, రెండవది శాహీగఢ్‌. బాన్‌ప్పరికి రాజు 
రాజా మర్షన్‌ సింహ్‌. శాహీగఢ్‌కి రాజు ది ఖ్లదిరీ. ఇద్దరికీ లక్ష్మీబాయి, 
విప్పవంలో పాల్గొనమని ఉత్తరం రాసింది, వారు అందుకు సమ్మతించారు. 

ఇదేవిధంగా ఆమె చాలా రాష్ట్రాలకి ఉత్తరాలు పంపింది, కొన్ని పెద్ద 
రాష్ట్రాల రాజులు మైనర్లు. కొంతమంది ఆంగ్లేయుల అధీనంలో ఉన్న 
వారు. ఈవిధంగా రాణి ఉత్తర (ప్రత్యుత్తరాలు జరుపుతూనే పరిపాలనా 
విషయాలనుగురించి ఉద్యోగస్టులతో సమావేశాలు జరుపుతూ అప్పుడప్పుడు 
కచేరీకూడా నడుపుతూవుండేది. చాలా ముఖ్యమైన కేసులను తను స్వయంగా 
విని తత్‌ క్షణమే తీర్చు చెప్పుతూండేది. అప్పుడప్పుడు తను స్వయంగా 
పిల్లల్నీ, ప్రీలను బాధించినవారిని దండిస్తూ ఉండేది. కిచేరిలో ఇనుప టోపీ 
మీద ఎర్రని పట్టు రుమాలు కట్టుకుని కూర్చుండేది. 

వర్షాలు చాలా ఆలస్యంగా కురిసినా _బహ్మాండంగామా త్రం కురిసాయి. 
అయినా వారి కొర్యక్రమాల కేమీ అంతరాయం కలగలేదు. ఆ రోజు వర్షం 
కురిపినరోజు = సాగరపింహ్‌ అనే బందిపోటు దొంగ చాలా ఉధృతాన్ని 
కలిగించాడని రాణి విన్నది. ఆతను బరవాసాగర్‌నుంచి $,6 మైళ్ళ 
దూరంలో ఉన్న రావల్‌గావ్‌ అనే ఊరిలో ఉండేవాడు. దిరవాసాగర్‌ 
రూన్పీకి తూర్పుగా 12 మైళ్ళ దూరాన ఉన్నది. రాణి మోతీబాయితో చెప్పి 
ఖుదాదిక్షీ ను వెంటనే పిలిపించింది. 


రాణీ లక్ష్మీబాయి 7/8 


“నువ్వు ఇప్పుడే 25 మంది సైనికులతో వెళ్ళి సాగరపింహ్‌ని (ప్రాణా 
లతోగాని. (పాణాలు తీసిగాని పట్టుకుకా' అని రాణి ఖుదాదిక్స్‌కి ఆజ 
ఇచ్చింది. 

ఖుదాదిక్ష్‌ తలవంచి చేతులు జోడించి నిలబడగానే “ఈపని ఎన్ని 
రోజుల్లో పూరి చెయ్యగలవు ? ఒక నెలతోనా ? అన్నది రాణీ. 

“తల్లీ | సాధ్యమైనంత తొందరగా చేస్తాము. కాని వర్షం మూలంగా 
కాస్త కష్టమవుతుంది.” 

“సాగరపింహ్‌ ఇంతవర్షాల్లో అడవిలో ఉండడు. తన కేంద్రంలోనో, 
ఇంట్లోనో ఉంటాడు. ఇంకా కొంతమంది సిపాయిలు కావాలా?” 

“అక్కర్లేదు తల్లీ, వీళ్లు చాలు అంటూ ఖురాబక్త్‌ వెళ్ళిపోయాడు. 

రాణి ఏకాంత దరద్రీకంది రో కి వెళ్లి తన చెలులను “బాగా వర్షం కురి 
నేప్పుడు గుబ్డం నీళ్ళలో పరిగె_త్తగలదా।' అని అడిగింది. 

“ఒకవేళ. ఖుదాదిక్ష్‌ కీ సాగరసింహ్‌ దొరకనట్ల యితే మనం బరూసాగర్‌ 
వెళ్లటమో లేదా, ఖుదాబిక్ష్‌ ఏ సంగతీ చెప్పినతర్వాత నిశ్చయించాలి." 

ఖుదాదిక్ష్‌ ఆరోజే వెళ్లి పోయాడు. దిరవాసాగర్‌ వెళ్ళి అక్కడి రాణే 
దార్‌తో మౌట్లాడాడు. సాగరసింకొ చాలా సాహసవంతుడు, మోసగాడు. 
ఆతని తపన చేసిన దుష్క్టృత్యాల సంఖ్య, దోసిడీల సంఖ్యకూడా 
చాలా ఎక్కువగా ఉండేది. 

రెండవరోజు వాన కాస్త తెరిపిచ్చింది. 

ఖుదాదిక్ష్‌ దబిరవాసాగర్‌ ఠాణేదారుతో కొంతమంది సిపాయిలను జాగ్రత్తగా 
తాను కాపలాగా ఉంటూ సాగరసింవొమీద దాడి చెయ్యటానికి రావల్‌కి 
వెళ్లాడు. దోవ సరిగాలేదు. మధ్యాహ్నానికి అంతా అక్కడికి చేరారు. సాగర 
సింహ్‌ ఇంట్లోనే ఉన్నాడు. భవనమని చెప్పబడుతున్న ఇల్లు ఒక్‌ ఎత్తైన 
వర్వతంమీద ఉంది. అన్నంతిని ఆతను కునుకు తీస్తుండగా ఖుదాదెక్ష్‌ 


74 రాణి లక్ముబాయి 


ఆతనిమీద దాడిచేశాడు. సాగరసింహ్‌ తన ద్వారాన్ని మూసివేశాడు. అతని 
ఇంట్లో కొంతమంది అనుచరులున్నారు. రెండువై సులనుంచి తుపాకీలు 
పేలుతున్నాయి, ఖుదాబిక్స్‌ అనుచరులు కొంతమంది గాయపడ్డారు. ఇంటి 
మీద దాడిచెయ్యమని తన అనుచరులకు ఆజ్ఞయిచ్చి వారితోపాటు తాను 
వెళ్ళాడు. తుపాకులు పనికిరాలేదు. సాగరసింహ్‌ క త్తితీసుకువచ్చాడు. 
ఖుదాదిక్ష్‌ అతని అనుచరులు ముంగిట్లోకి ఉరికారు. ఖుదాబిక్ష్‌ క_త్తియుద్ధంలో 
గాయపడి కిందపడిపోయాడు, సాగరసింహ్‌ తన అనుచరులతో ద్వారం 
తెరిచి పారిపోయాడు, 

ఖుదాబక్ష్‌ గాయం ఏమంత పెద్దది కాకపోయినప్పటికీ రక్తం ఎక్కువగా 
కారుతోంది, స్పృహతప్పి పడిపోయాడు. ఠాణేదారు ఎద్దుబండి మాట్లాడాడు. 
వారంతా సాయంకాల మయ్యేసరికి బరవాసాగర్‌ వెళ్లిపోయారు. ఆ రాత్రి 
గాయాలకు పట్టీ వేశారు. మరునాడు ఉదయం ఈ సంఘటనను గురించి యూన్సీకి 
కబురు అందింది. ఆ రోజు మబ్బుగా ఉండి చల్ల టిగాలి వీస్తోంది. వాన 
తుంపర తుంపరగా పడుతూనే ఉంది. ఆ సమయంలో రాణి కళ్లు మూసు 
కొని మోతీబాయి భజన వింటోంది. అప్పటిదాకా జాగ త్రగా మేలుకొన్న 
ముందర్‌ గోడకానుకొని కునుకు తీస్తోంది. సుందర్‌ ఆవలిస్తోంది. భజన 
అయిపోగానే రాణి ధ్యానం చెదిరింది. సుందర్‌ ఆవలింతలు, ముందర్‌ 
నిదామగ్నత చూసింది. నవ్వుతూ.___చూడు సుందర్‌ “ఆ ఎలుగుబంటి 
ఎక్కడనుంచి వసోంది' అంది. సుందర్‌ గాబరా పడుతూ లేచింది. 
కనుబొమ్మలు ముడేసి “ఏది ఎక్కడుంది ఎలుగుబంటి బాయీసాబ్‌” 
అంది. 

“ఎలుగుబంటి వెతికితేగాని, దొరకితేగాని కనపడని అసామాన్య మైంది” 
సుందర్‌ సిగ్గుపడి చేతులు జోడించి “తల్లీ | పగలంతా అలిసి ఉండటం 
మూలాన కా స్ప నిదపట్టింది” ఆంది. 


రాజీ లక్ష్మీబాయి 7 


ఆదే సమయానికి కాపలావాడు బరవాసాగర్‌ నుంచి అర్గం'టేన వార్త 
వచ్చిందని చెప్పాడు, స్ట 

రాణి ఇంకోగదిలోకి ఆ వార్త తెచ్చినవాణ్తీ పిలిచింది. అక్కడ మోతీ 
బాయి, ఇంకా కొంతమంది చెలిక త్తెలున్నారు. 

“తల్లీ ! రావలీ దొంగల నాయకునికి, ఖుదాబిక్ష్‌ సర్జారుకి నిన్న యుద్ధం 
జరిగింది. వారు, మరి ఎడుగురు సిపాయిలు గాయపడ్డారు. సర్దారుకి కత్తి 
గాయాలు తగిలాయి. సిపాయిలకి గుళ్ళదెబ్బలు తగిలాయి. (పాణాపాయం 
ఎవరికీ లేదు. సాగరపింహ్‌ ఇంటిమీద దండెత్తారు. అతను పారిపోయాడు. 
గాయాలకి మలాం పట్టీలు వేశారు” అని చెప్పాడు వార్తాహరుడు. 

మోతీబాయి మొహం పాలిపోయింది. 

ఖుదాదిక్ష్‌ కీ దెబ్బ ఎక్కడ తగిలిందని రాణి అడిగింది. 

“చేతులకు, తొడలకు తగిలాయి. సిపాయిలకు గాయాలు కాస్త బాగానే 
తగిలాయి.” 

“త్వరలోనే కష్టాలుతీ రే ఉపాయం ఆలోచిస్తాం” అని రాణి అతనికి సెల 
విచ్చింది. మోతీబాయి వాళ్ళంతా మళ్లీ తమగదిలోకి వచ్చారు. రాణి రేపు 
బరవాసాగర్‌ వెళ్ళాలంది. 

కాశీబాయి వినయంగా *బాయీసాబ్‌ | బేతవానదికి వరదవచ్చింది. ఇంకా 
వర్షం వచ్చేసూచనలు ఉన్నాయి. మము వెళ్ళివస్తాం. మీరిక్కడే ఉండండి” 
అంది. 

మోతీబాయి విచారంగా ఉండటం రాణి గమనించింది. దానికి కారణం 
తెలుసుకుంది. ఆదీగాక ఆవిడ స్వభావసిద్ధ మెన (పతాపం ఉప్పొంగింది. 

“మన కర్తవ్యాన్ని నిర్వర్తించటం మన విధి. ఏనుగులమీద వెళ్ళవచ్చు... 
కాని గుజ్జాలయితే త్వరగా పరుగెత్తుతాయికదా !' అంది రాణీ. 

కాశీబాయి:-(ప్రభువులు చక్కగా చెప్పారు, నేనుకూడా వెంటవసాను. 


76 రాణీ లక్ష్మీబాయి 


మోతీబాయి:-అనుజ్జ ఆయితే నేనుకూడా వస్తాను. 

రాణి:-నదిలో వరదమూలంగా పడవ నడవకపోతే గుల్డపుస్వారీ 
చెయ్యాల్సి ఉంటుంది. 

మోతీబాయి:-ప్రభువుల సేవలో ఉంటూ కాస్త నేర్చుకున్నాను. నీళ్లుగిళ్లు 
అంటే ఏమీ భయంలేదు. 

రాణి తన చెలులందరి కోర్కెలను మన్నించింది. 

రాతి వానకా స్త కురుస్తోంది. తెల్ల వారుయూము అయిన తర్వాత కా_న్ల 
_ తెరపిచ్చింది. రాణి చెలులతోకూడా గుజ్జాలమీద 28 మంది ఆళశ్వికులను 

వెంటబెట్టుకొని వెళ్లింది. 

బేతవా నదీతీవానికి వెళ్లేసరికి అది ఉధృతంగా పొంగుతోంది, 
గాలివీచే లక్షణంచూ స్తే తుపాను వచ్చేటట్లుగా ఉంది. పల్లైవాళ్ళకీ 
వడ వెయ్యటం చేతకాని పని. చాలామంది ఆక్వికులు వికల మనస్సు_ 
లయ్యారు, 

అవతలపక్క_ పర్వతం కులు పచ్చని అడవులతో నిండి ఉన్నాయి. 
తెల్లని మేఘమాలికలు పర్వతళిఖరాలను, పచ్చని అడవులను తాకుతూ 
పోతున్నాయి. బేతవానది వరదచప్పుడు తుపానుగాలితో కలిసి మేఘ 
మాలికలను అభినంది స్తున్నట్టుగా ఉంది. 

రాణి “దూకండి' ఆందీ. ఆందరికంచెి ముందుగా తాను దూకింది, 
వెంట చెలులు, అక్వికదళం ధారని చీల్చుకుంటూ పరుగె త్తించారు. రాణి 
అందరికంటె ముందుంది. బేతవా నద్మీసవాహం పుంజలు పుంజలుగా అడ్డూ 
ఆపూ లేకుండా నురుగులుకక్కుతూ బుడగలుతేలుతూ ప్రవహిసోంది. 
నురుగు పెద్దరాశిలా ప్రవహిస్తోంది. గుజ్ణాలు కళ్లు పెద్దవిచేసి ముక్కుతాళ్లతో 
(ప్రవాహాన్ని చీల్చుకుంటూ ముందుకు పరుగెత్తుతున్నాయి. ఆశ్వికులచుట్టూ 
తుమ్మెదలు ఎగురుతున్నాయి. రాణిని ఆవిడ చెలులను ముందుకు సాగటం 


రాజీ లక్ష్మీబాయి 77 
చూపిన ఆక్వికులు రెట్టింపు ఉత్సాహంతో తాముకూడా త్వరగా పరుగెత్తు 


తున్నారు. 

(ప్రవాహంలో పొదలు, తుక్కు అంతా కొట్టుకొస్తోంది. రాణి వీపుమీడ 
అలల నురుగుతో ఇవికూడా చిక్కుకోవటం మొదలుపెట్టాయి. అయినా 
ఆమె లక్ష్య పెట్టక తన అనుచరులను (ప్రోత్సహిస్తూ మెచ్చుకుంటూ ముందుకు 
సాగుతోంది. పర్యతశిఖరాలకు కొ స్ప కిందుగా తెల్లని కొంగల పంక్తులు 
కప్పించాయి. అంత కష్టంలోను లక్ష్మీబాయి అనుచరులు వాటిని చూసి 
సరదాపడ్డారు. ఆ ఉధృత (ప్రవాహానికి కాస్త దూర 0లో తీరం కన్పించింది. 

రాణి బిగ్గరగా “చూశారా ఒడ్డు వచ్చేసిందీ. ఆశ్రయం చిక్కింది. 

కొంచెం పేవట్లో నే సేనంతా నది దాటింది. అంతా తడిసిపోయారు. 
కాని జాగ త్తగా ఉండటంమూలాన వీపున ఉన్న ఆయుధాలు తడవలేదు. 
ఒడ్తుకు చేరి అంతా దిట్టలు మార్చుకుంటూ, ఎండ పెట్టుకుంటూ కొస్తే 
పున్నారు. గుత్చాలకు కాస్త విశ్రాంతి నిచ్చారు. తిరిగి తొందరగా బయలుదేరి 
దాదాపు మధ్యాహ్న మయ్యేసరికి బరవాసాగర్‌ వెళ్ళారు. 

బరవాసాగర్‌ కోట విశాలమైన చెరువుమీద నిర్మించబడింది. దీన్ని 
కొవ్నిపందల సంవత్సరాలకు పూర్వం చంచదేలులు కట్టించారు, శిధిల మవ 
తున్న దీనిని ఓరఛారాజు రాజా వీరపింహ్‌దేవ్‌ పునరుద్ధరించి కొండమీద 
కట్టించాడు. కాన్తదూర౦లో బరవా అనే పెద్ద కాలువ ఒకటి ఉంది. దాన్ని 
ఆపేసి కట్టకట్టారు. 

ఖదాదిక్ష, అనుచరులూ కోటలో పడి ఉన్నారు. 


17 


రాణి వెంటనే గాయపడినవా రందరినీ పరిశీలించింది. వారి శిరస్పులమివ 
చేతులు వేసి నిమిరింది. మలాం పట్టీలు సరిగా ఉన్నాయో లేవోనని చూసింది. 
రాణి (పేమాభికూనులగు సైనికులు ముగ్గులయ్యారు. 

రాణి ఖుదాబిక్స్‌ దగ్గరకు చేరగానే ఆతను చిన్న మంచంమీదినుంచి 
లేవటానికి ప్రయత్నించాడు, కాని లేవలేకపోయాడు. రాణి అతని తలమీద 
. చేయి ఉంచింది. దగ్గరలో ఉన్న కుర్చీ పీటమీద కూర్చుంది. చెలులు వెనక 
నుంచున్నారు. మోతీబాయి ఆమె వెనకనుంచి ఖుదాబిక్ష్‌ ను అదేపనిగా రెప్ప 
వెయ్యకుండా చూస్తోంది. 

ఖుదాదిక్ష్‌ ఉండుండి సాగరసింహొమీదకు దండెత్తిన సంగతి, అవీ 
చెప్పాడు. 

“ఇప్పు డతను ఎక్కడున్నాడో తెలిసిందా ?' ఆని అడిగింది రాణి. 

రాలీ | (గ్రామస్థులు భయంతో ఏమీ చెప్పటంలేదు, కాని పక్కనున్న 
అడవిలో తన అనుచరులతో ఉన్నాడని తెలిపింది.” 

“ఫర్వాలేదు, ఆతని సంగతి నేను చూస్తాను. బాధపడకు.” 

“ప్రభువులు ఇక గాడికి వచ్చినతర్వాత బాధపడాల్సిన పని లేదు. రేపో, 
మాపో నా గాయం మానిపోతుంది. మీ వెనకే ఉంటాను” అన్నాడు. 

రాణి అతన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. మోతీబాయిని 
అతనిని కనిపెట్టి ఉండమని చెప్పింది. 

మోతీబాయికి కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు వస్తున్నాయి. ఏదో చెప్పా 
లనుకుంటున్నది. కంఠం పెగలటం లేదు. ఖుదాబిక్స్‌ ' చూశాడు. “అరే! 
ఎందుకీ కన్నీళ్లు. నువ్వు గర్వించాలి, సంతోషించాలి. ఎందుకం పేనీ ఖై దీ, 


రాణీ లక్ష్మీబాయి 7 క్ర 


అహ, కాదు మహారాణీ (ప్రభువుల సేవకుడు కాస్తయినా పని చేయగలిగి 
నందులకు” అన్నాడు. 

మోతీబాయి కళ్లు తుడుచుకొని “నెప్పి ఎలా ఉంది" అని అడిగింది. 
. “ఏమీ లేదు - అమ్మ నా తలమీద చేయివేసి నిమిరి అమృతం కురిపిం 
చింది. [ప్రభువులు గాయం బాగయ్యేవరకు ఇక్కడ ఉండరేమో !' 

మోతీబాయి:-(పభివులు ఇప్పుడు బందిపోట్ల ఆచూకీ తీస్తున్నారు. 

“వస్తూనే పని మొదలుపెటారన్నమాట. మీ 0% ధన్యులు మహారాణీ 1" 

“ఎక్కువ మాట్లాడకు, నేను పట్టీ వేస్తాను.” 

అతడు స్నేహపూరిత మైన కృశజ్ఞతతో అంగీకరించాడు. 

సాయంకాలానికి కాస్త ముందుగా _గ్రామునాయకుడు పంచాయతీ (పెసి 
డెంటు రాణీని కలవడానికి వచ్చారా. వారు ఆచార ప్రకారం వందనం చేశారు. 
రాణిని కశల(పశ్న లడిగారు. 

ఠాణేదారుకూడా వాళ్ళతో వచ్చాడు. సాగరసింహ్‌, అతని అనుచరులు 
బరవాసాగర్‌కు 12 మెళ్ళ దూరంలో ఉన్న ఖిపినీ అనే ఆడవిలో దాక్కు 
న్నారని ఆతను సమాచారం అందచేళాడు. రాణి “పొద్దున్నే ఎనిమిది 
గంటలకల్లా తయారుగా ఉండు, కాని ఎవ్వరికీ తెలియనివ్వకు'మని చెప్పింది. 
రెండవరోజు ఎనిమిది గంటలకల్లా అంతా తయారయ్యారు. తక్కిన 
చెలులతోపాటు మోతీబాయికూడా వస్తానని పట్టు పట్టింది. ఖుదాదిక్ష్‌కీ 
మలాం పట్టీ వేయటం అయింది. అతను కాస్త కులాసాగా నే ఉన్నాడు. 
రాణి ఒప్పుకుంది. ఆశ్వికులను తీసుకొని వెళ్ళింది. 

ఆమె తన సేనని రెండు భాగాలుగా చేసింది. వెంట రఘునాథసింహొ 
కూడా వచ్చాడు. ఒక భాగాన్ని ఆతని నాయకత్వంలో రావలీగానుం వెళ్ళ 
మనీ ఆజ్ఞ ఇచ్చింది. రెండోభాగాన్ని తీసుకొని తను ఖిపినీ అడవివై పు 
వెళ్ళింది. 


80 రాణీ లక్ష్మీబాయి 
రఘునాథసింహ్‌, సాగరసింహ్‌ భవనాన్ని చుట్టుముట్టాడు. కావి ఆత 
నక్కడ లేడని తెలిసింది. వెంటనే ఈ వార్త రాణికి అందదేయబడింది. 


ఇంక ఆతను ఖిసినీ అడవిలో వున్నాడని రాణి (ధ్రువంగా తెలుసుకుంది. 
ఆతన్ని ఎలా చుట్టుముట్టాలో పథకం వేయటం (ప్రారంభించారు. వివరాలు 
తెలుసుకోటానికి ఒక గూఢచారిని ముందే పంపారు. 

ఓ గంటయినతర్వాత “రండు కొండచరియలమధ్య ఆకులతో కుటీరం 
ఏర్పర్చుకొని, దొంగ భోజనంచేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆతని దగ్గ 
కొన్ని గుఖ్రాలున్నాయి' అని గూఢచారి కబురు పెట్టాడు. 

రాణి రెండు కొండలమీద ఎతైన ప్రదేశంలో తుపాకులు పెట్టింది, 
కొండచరియమీదకి కొంతమంది పిపాయిలను పంపింది. పై భాగం ఎక్కువ 
దూరం లేదు. అడవి [దట్టంగా ఉంది. తన చెలులతో - మోతీబాయితో 
కూడా ద్వారం దగ్గర రెండువరుసల్లో పెద్ద బిండరాళ్లను చాటు చేసుకొని 
గుక్టాలతో నుంచుంది. పైన సిపాయిలు కొండచరియలో కప్పువై పు సాగి, 
దొంగలకి దగ్గరకాగా నే 'పేళర్ళెయ్యాలని ఆమె ఆజ్ఞ. అలాగే జరిగింది. 

దొంగలు కంగారు పడ్డారు. తినే సామాను వదలి గుజ్జంమీద జీను అదీ 
లేకుండానే కూర్చుని ద్వారంవై పు పరుగెత్తారు. అక్కడికి పోగానే పై నుంచి. 
ఎదుటినుంచి తుపాకీగుండ్లు కురవసాగాయి. గుట్టం చచ్చిపోయింది. దొంగలు 
గాయసడ్డారు. తప్పించుకున్న వారిమీద తుపాకులు సపేల్చబడ్డా ఫలితం లేక 
పోయింది. దొంగలు అటూ యిటూ పారిపోయారు. కాశీ సుందర్‌, మోతీ 
చేరుగా వెంబడించారు. రాణి, ముందర్‌ల ముందునుంచి ఒక దొంగ 
గుట్డంమీద చాలా జాగ త్తగా, అ(ప్రమత్తుడై , చేతిలో కత్తికో దియలు 
దేరాడు. అతని మెడలో ముత్యాలదండ ఉంది. ఇతనే సాగరపింహుడవి. 
రాణీ అనుకుంది. రాణి ముందర్‌కి సౌంజ్ఞ చేసింది... ఆమె ఉన్నట్టుండి 
అతనిమీద పడింది. దొంగ, గుణాన్ని పరుగెత్తించాడు. రాణి, ముందర్‌ 


రాణీ లక్ష్మీబాయి 81 


అతని వెంబడించారు. కొంతదూరం వెళ్ళినతర్వాత అతని గుజ్జిం ఆగి 
పోయింది. దొంగని ఒక పక్కనుంచి ముందర్‌, రెండవ పక్క_నుందీ రాణి 
ఆటకాయించారు. రాణి తన కత్తిని, ఆతని క త్తి విరిగిపోయేటంత వేగంగా 
తిప్పింది. దానితో ఆతని కత్తి రెండు ముక్కలైంది. రాణి, ముందర్‌ 
ఒక్క ఊపున అతన్ని తమచేతులకో బంధించారు. ఆతను తన పళ్ళతో 
కొరకటానికి (ప్రయత్నించాడు కాని వీలుపడలేదు. 

రాణి “జాగ త్త! క త్తిమొనకో నోత్లో పొడుసాను' అంది. దొంగ 
ఆ గట్టి పట్టునుంచి విడిసించుకోలేక పోయాదు. రాజి, చెలులు, కొంత 
మంది సిపాయిలు వచ్చారు. దొంగవి తాడుతో కచ్పేశారు. అతనే సాగర 
సింహ్‌ ని తెలిపించ. రాణీ విజిల్‌ చేసింది. ఆమె సేనంతా వచ్చి వాళ్లవి 
చేరింది. 

రాణి రఘునాథసింహ్‌కి, సాగరసింహ్‌ అనుచరులు దొరకలేదని, ఐనా 
అతను దొరకటంమూలాన సంతోషంగా వుందని కబురు చేసింది. ఆమె 
గట్టి కాపలాతో ఆతన్ని బరవాసాగర్‌ పంపింది. 

రాణి తన అనుచరులతో సాయంకాలానికి ముందే బరవాసాగర్‌ 
తేరుకుంది. రాణి, సునిశిత బుద్ధి, వీరత ఇంటింటా గానం చేయబడింది, 
మరునాడు ఈ విషయం చాలాదూరం వ్యాపించింది. 

పగలు తగిన సమయంచూపి సాగరసింహ్‌ రాణీ ఎదుట (ప్రవేశ పెట్ట 
బడ్డాడు. ఆతను నమస్కాారంచేపి రాణి కాళ్ల మీద పడుతుండగా సిపాయిలు 
పట్టుకున్నారు. 

“సీ పేరేమిటి? 

'సాగరసింహ రాకుమారుడు రాణీ |’ 

“రా కుమారుడవై కూడా ఇంత నీచమైన, నికృష్ణమైన వని యెందుకు 
చేస్తున్నావు ?' 

6 


82 రాణీ లక్ష్మీబాయి 


సాగరసింహ్‌ వినయంగా సమాధానమిచ్చాడు 

“మా వంశము ఎప్పుడూ యుద్ధాల్లో పాల్గొంటూ ఉండేది. ఓరఛా రాజా 
సేనలో, ఛత్రసాల్‌ రాజాసేనలో ఉండి పోట్లాడాము. ఆంగ్లే యుల అతి 
కారాన్ని స్వీకరించని వారిలో మేముకూడా ఉన్నాం. ఇలా అణగారి 
పోవడంతో మంచితనం మాని దొంగతనాలు చేస్తున్నాం. నేను, నాఅను 
చరుల తరపునా, గంగమీద ఒపేసి చెప్పుతున్నాను, మేము స్రీలను, వృద్దు 
లను, బాలలను, పేద (పజలను ఎన్నడూ బాధించలేదు.” 

రాణి:=నువ్వు ఇప్పుడు దొంగిలించింది మా (ప్రజలసౌమ్ము. ఆంగ్లేయుల 
(ప్రజలది కాదు, దొంగతనానికి తగిన శిక్ష (పాణం తీయటం. నిన్ను, కే 
అనుచరులను గొయ్యి తియ్యించి మట్టిలో కలిపేసా జాగత్త 1 

సాగరసింహ్‌ రాణివైపు కొనకళ్లతో చూశాడు. అతను ఎప్పుడూ 
ఇంత తీక్షమయిన పెద్ద కళ్ళను చూడలేదు. అతనికి రాణి అపర దుర్గగా 
కనిపించింది. 

పాగరసింహి “తల్లీ 1 నన్ను తుపాకి గుండుతోనో, క త్తితోనో చం 
పెయ్యండి. ఉరిశిక తీసారంచె నాకు, నా జాతకి అవమానం' ఆని ప్రార్థిం 
చాడు. 

రాణి ఒక్క కణం ఆలోచించి, “నిన్ను వదలిపెడితే ఏం చేస్తా'వని 
అడిగింది. 

సాగరపింహ్‌ *పభూ। మీ ఎదుట అబద్ధం చెప్పను. ఒక వేళ వని 
దొరక్కపోతే దొంగతనం చేస్తాను. కాని మీ రాజ్యంలో కానేకాదు _ కానే 
కాదు" అని చెప్పాడు, 

రాణీ;=నువ్వు దొంగతనాలు పూర్తిగా మానే స్తే, దావికిదిదులుగా ఏ6 
కోరుకుంటావు ? . 

సారగపింహ్‌:.వ్రభు పాదసేవ. 


రాణీ లక్ష్మీబాయి 88 


రాణీ:.నీవెంట ఎంతమంది పున్నారు. 

సాగరసింహొ:_ఆడవిలో 15, 16 మంది ' వున్నారు. ఊల్లో 60, 66 
మంది కనిపించని వీరులు___నా బంధువులు ఉన్నారు. 

రాణి._వాశ్లేం చేస్తారు 7 

సాగరసింహొ:-=మీ అనుజ్ఞ అయితే మీ సేనలో నాతోపాటు అనుచరు 
లుగా వుంటారు, 

రాణి:-నువ్వు అందరికంటె ఎక్కువగా ఎవరిమీద ఆన పెట్టగలవు. 

సాగరపింహ్‌:-గం7:నది, ప్రభువుల పాదాలు, (వభువుల క త్తి, వీటన్నిటి 
మీద పెట్టగలను. 

రాణి:._ ఒమైయ్యి, వాగ్దానం చెయ్యి సాగరపింహ్‌: నిన్ను ఒదలి పెడ 
తాను. నువ్వు నీ అనుచరులతోకూడా మా సేనలో (ప్రవేశించి యూన్సీలోనే 
ఉండు, 

సాగరసింహ్‌ కృత జ్ఞ తాభావంతో పరవళించిపోయాడు. అతను ఒళ్తుసు - 
కున్నాడు. రాణి వదలిపెట్టింది. అతను ఆమె కాళ్లమీద పడ్డాడు. “తల్లీ! 
నేను రూన్చీ వస్తాను. అక్కడ సేనలో చేరినతర్వాత తిరిగి ఇంటికొచ్చి 
నా అనుచరులను, యువకులుగా ఉన్న నా బంధువులను పోగుచేసి యూన్న్సీకి 
తీసుకువస్తాను. వాళ్ల ందర్నీకూడా సేనలో చేర్పిస్తాను' అన్నాడు, 

రాణి:-ఉహు । అలా కాదు, వాళ్ళంతా వచ్చి వాగ్గానం చేసినతర్వాతే 
వదలిపెడతాను. లేకపోతే వాళ్లను పట్టుకొవి దండించవలసి వస్తుంది. 

సాగరపింహ్‌:ఎతల్లీ ; వారందరినీ మీ ముందు హోజర్‌ పరచక 
పోతే నాపేరు ముందుగా మీకు చెప్పినట్లు సాగరసింవ్‌ రాజకుమారుడే 
కాదు | 

“రాజకుమారుడు” అనే శద్దిం విని రాణీ నవ్వింది. సాగరసింహ్‌ సిగ్గు 
వడ్డాడు. 


84 రాణీ లక్ష్మీబాయి 


రాణి:.నీ పేరుకు తగిసట్లు (పవర్తించు. కాని ముందుగా పీ మీదికి 
దండెత్తి గాయపడ్డ ఖుదాబక్ష్‌కీ “రా కుమారుడు” అనే బిరుదు ఇను 
న్నాము. 

సాగరపింహ్‌;=అతను ఇప్పు డెక్కడున్నాడు ? ఆతనిని క్షమించమవి 
అడుగుకున్నాను. 

రాణీ ఖుదాదిక్ష్‌ అర్‌ రోగ్యాన్నిగురించి సమాచారం తెలుసుకుంది. ఆతను 
ఇప్పుడిప్పుడే కా "స్ట నడవగలుగుతున్నాడు, అలాగే రాణిదగ్గరకు నెమ్మదిగా 
నడచివచ్చాడు. 

రాణి:.ఎలా ఉంది ? 

ఖుదాదిక్ష్‌ :_ఉత్సాహంగా “ఇంత గొప్ప స్వామిరక్ష నాకుండగా నా ఆరో 
గ్యానికేం భయం లేదు. (పభువుల శెర్యపరాకమాలు వింటూనే నా బాధ 
కలలా ఎగిరిపోయింది” అన్నాడు. 

రాణి;-నేను దోషిని వదిలానని నువ్వు వినే ఉంటావు. 

ఖుదా:_(పభువుల దయగురించి విన్నాను, 

రాణి:-నేటిసుంచి నువ్వు ఖుదాదిక్స్‌ రాకుమారుడు (కువరే ఖుదాబిక్ష్‌ )గా 
పిలవబడతావు. ఇతను సాగరసింహ రాకుమారుడు. 

ధైర్య సాహసాలను (ప్రదర్శించి పనిచేసిన (ప్రతివారు రాకుమారులవి 
పిలవబడుతారు. వారందరినీ “రాకుమార మండలి” అనే పేరుతో రాజ్య 
వ్యవహారాల పత్రాలలో (వ్రాయడం జరుగుతుంది.” 

ఖుదాబిక్ష్‌ కంఠం రుద్ధమైంది. అతను రాణి కాళ్లు పట్టుకున్నాడు. తల్లీ! 
మీ సేనలో మేము మరణించినప్పుడే మాకు “రాకుమార మండిలనే పేరు 
సార్థకమవుతుంది. క 

“సాగరసింహ్‌ ఖుదాదిక్ష్‌ వి క్షమాపణ కోరాడు. “(ప్రభువుల నలక 
వచ్చినప్పుడే తప్పులన్నీ క్షమింసబడ్డ” య్యన్నాడు ఖుదాదిక్ష్‌ = 


రాణీ లక్ష్మీబాయి 85 

ఇన్నాళ్లు బందిపోటుగా వ్యవహరిస్తూన్న సాగరపింహ్‌లో ఏమూలో 
పమ్మితత కూడా ఉందనిపిస్తుంది, 

“ప్రభువుల దయవలన నేను మనిషి ననిపించుకునేందుప (ప్రయత్ని 
సాను.' 

రాణి ఖువాబక్ష్‌ ని విశ్రాంతి తీసుకోమని అతని గదిలోకి సంపి సాగర 
సింహుని వాగ్డానంప్రకారం వదలి పెట్టింది, 

దబిరవాసాగర్‌లో రాణి రెండువారా లుంది, సాగరసింహి అనుచరులంతా 
తమ ఆయుధాలు విసర్జించి ఆమెను శరణు జొచ్చారు. తర్వాత వారుకూడా 
సేనలో చేరారు. ఖుదాదిక్ష్‌ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు, రాణీ 
సై న్యంశోకూడా రూన్సీకి వెళ్ళిపోయింది. రూన్సీ (ప్రజలంతా ఆమెకు 
ఉత్సాహంతో స్వాగళం చెప్పారు, త్రీ పురుషులంతా ఆమె సైన్యంలోని 
వారమనే అనుకుంటున్నారు. 

నవాబ్‌ ఆలీ బహాదూర్‌ ఆమెను అభినందించడానికి వచ్చాడు, తాంబూలం, 
అత్తరు స్వీకరించి వెళ్ళాడు. రాణికి, ఆమె చెలికత్తెలకు ఆతను నిజంగా 
అభినందించడానికి వచ్చినట్లు కన్పించలేదు. 


18 
నవాబ్‌ ఆలీ బహదూర్‌ గురించి వా రనుకున్నది అదిద్ధం కాదు. 

ఆలీ బహదూర్‌ అదేరోజున పీర్‌ ఆలీ సలహా తీసుకున్నాడు. 

“ఈ సాగరసింహుడు రూన్సీ జైలునుంచి పారిపోయినవాడేనని ఆశీ 
గుర్తించాడు, రాణి అతన్నే కాక అతని అనుచరులనుకూడా సెన్యంలో 
చేర్చుకుంది. ఆంగ్లే యులకు విరుద్దంగా చేస్తున్నందుకు నిదర్శనం ఇది. 
ఉన్నదున్నట్టుగా ఈ వార్తని జబల్‌పూర్‌ కమీషనర్‌కి చెప్పాలని అను 
కున్నాడు అలీ. 

పీర్‌ ఆలీ:-తస్పకుండా ! విశేషమేమిటంటే ఆవిడ పాత, కొ త్ర నౌకర్లు 
అంతా యూస్సీ రాజ్యం గొప్పగా చెయ్యబడుతున్నదని ఆంగ్లేయులను మోన 
గించ చూస్తున్నారు. 

ఆలీ:=ఈ మోసాన్ని అరికట్టాలి. టీక్‌ మధథ్‌ రాష్ట్రపు దివాను న త్తేఖాన్‌ 
ఆంగ్లేయులతో కలిశాడు, నాకు తెలుసు ఆయన. అతనిద్వారా కబురు 
జబల్‌ పూర్‌ పంపాలి. కలెక్టరుగారి పేష్కారు. నా దగ్గరున్నాడు కదా: 
ఆతనిలో దివాన్‌ ఖాన్‌కి ఉత్తరం పంపుతాను. ఆటంక మేమయినా వస్తే 
జబిల్‌ పూర్‌ వెళ్ళిపోతాడు, 
నవాబు దూత టీక్‌మథ్‌ వెళ్లటం నిశ్చయమైంది. టీక్‌ మడ్‌ రాజా చిన్న 
వాడు. అతను జదిల్‌పూర్‌ కమీషనర్‌ దగ్గరికి వార్త పంపి యూన్సీమీడ 
యుద్ధానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఒకపక్క ఆంగ్లేయులం టే పక్షపాతం, 
ఇంకో పక్క రాజ్య దాహం. కొన్ని యుగాలకుపూర్వం రూన్సీ ఓరఛా 
రాజ్యంలోని ఒక భాగం. దాన్నే టీక్‌మడ్‌ అనేవారు. ఆంగ్లేయుల ఆసరా 
చూసుకొని న క్రేభాన్‌ పూర్వం సమసిపోయిన వ్యవహారాన్ని పైకి లాగు 
తున్నాడు. 


రాణీ లక్ష్మీబాయి 87 


న త్తేాన్‌ 20 వేల సెన్యాన్ని తీసుకొని టీక్‌మడ్‌ నుంచి యూన్సీకి 8, 8 
మైళ్ల దూరంలోవున్న ఓరఛాకి వచ్చాడు. అతను రాణిదగ్గరికి దూతద్వారా 
నంపిన లేఖలో ఇలా ఉంది. 

'యాన్సీ పూర్వం ఓరఛాలో ఒక భాగంగా ఉండేది. ఆది ఇప్పుడు తిరిగి 
ఇచ్చెయ్యాలి. రాజీకి ఆంగ్లే యులిచ్చే 5 వేల రూపాయలూ (పతి శెలా 
ముడుతూనే ఉంటాయి. కోట, పట్టణం, ఆయుధాలు మా స్వాధీనం 
జెయ్యాలి.' 

రాణి ఉద్యోగు లందరితోను నంప్రదించింది, న _క్తేథాన్‌, వీళ్ల సైనిక 
శిక్షణ పూర్తి కాకమునుపే యుద్దానికి వచ్చాడని అందరూ భయపడు 
తున్నారు. 

“గాభరా పడవద్దు. సేనని నేను నడిపిస్తాను. న_శ్తేథాన్‌ ఓడి సందులూ, 
గొందులూ పట్టాల్సిందే [క్‌ 

నానా ఖోపట్‌కర్‌ ఆ రాష్ట్రంలోని ఒక వయోవృద్ధుడు. పెద్ద ఉద్యోగి, 
దూరపుచూపు కలవాడు. అతడు రాణీ ఆన్నమాటలను సమర్థించాడు... 
(ప్రభువులు విజయం మూ ర్తీభవించినవారు. యుద్ధపు అంతిమ పరిణామాన్ని 
గూర్చి సందేహం లేదు. ఎందుకంటే జయం మనదే: నా దొక విన్నపం _ 
ఆంగ్లేయులు తమ జండాని కోటలో వదలి వెళ్ళారు. దాన్ని కోటమీద మన 
కాషాయరంగు జండాతోపాటు ఎగరే స్టే బాగుంటుందేమో | 

“ఈ రాజనీతి ఎన్నాళ్లు సాగుతుంది భోపట్‌కర్‌ ! ఎలాగైనా మనం 
స్వరాజ్యాన్ని స్టాపించాల్సిం దే కదా 1" 

భోపట్‌ కర్‌ :-రాణీ । రాజనీతిప్రకారం మన ఉద్దేశాన్ని కొంతకాలం 
శాయాలి. 

లాలా భావూ బక్షీ :_రాలణీ ! తినే పళ్లు చేరే చూపించేవి వేరే. అంజపే 
ఉన్నది ఉన్నట్టుగా కవ్పించకూడదని భోవట్‌ కర్‌ భావం. 


88 రాణీ లక్ష్మీబాయి 


రాణి నవ్వింది. నభాసదులందరూ ఆమె ఏదో దృఢంగా నిర్ణయించు 
కున్నదవి తెలుసుకున్నారు. 

రాణి;-నానా మాటలు కాదనటానికి వీలులేదు. కాని కాషాయరంగు 
జండా, గోధుమవన్నె జండా అన్నింటికన్న పై బురుజుమీద వుండాలి. 
ఆంగ్లేయుల జండా అన్నింటికంటె కింద ఉండాలి. 

ఆందరూ దీని కంగీకరించారు. 

“ఫిరంగులు వెంటనే ఏర్పాటు చేయించాలి. అన్ని ముఖద్వారాలు 
మూయించాలి. వాటి బురుజులు ఫిరంగులతో నిం పెయ్యాలి. వెంటనే 
చెయ్యండి. కోట బురుజులమీడ తయారుచేయబడ్డ ఫిరంగు లున్నాయి. 
మేము కొంతమంది స్త్రీలకు ఫిరంగులు పేల్చడం నేర్పాము. మరి కొంత 
మంది నేర్చుకుంటున్నారు. (పజలందరినీ నిశ్చింతగా వుండమనండి, కాని. 
గుంపులు, గుంపులుగా తిర గొద్దనండి' అంటూ రాణీ ఆజ్ఞ యిచ్చింది, 

ఆజ్ఞ శిరోధార్యమయింది. 

“మహారాణి ఆంగ్లేయులతరపునే ఏర్పాట్లు చేస్తున్నది. టీక్‌మఢ్‌ ఆంగ్లే 
యుల మిత్రరాజ్యమవటం మూలాన రూన్సీమీద ఆక్రమణ చెయ్యటం 
కేవలం అనుచిత మే అవుతుంది. ఒకవేళ చేసినా యాస్సీ తనని రక్షించుకో 


గలదు” అవి నత్తేథాన్‌దూతకు జవాబు చెప్పారు. దూత జవాబు తీసుకొని 
వెళ్ళిపోయాడు. 


ఆరోజు అనంత చతుర్దశి కావటంమూలాన రాణి పూజ చేసుకుంటుం 
డగా న త్తేఖాన్‌ యూస్సీమీద దండె త్తివచ్చాడు. వాళ్లు పేల్చిన గుండొకటి 
ఒక ఇంటిమీద పడింది. రాణి వెంటనే పూజ చాలించింది. దామోదరరావుకీ 
అనంతర క్ష తాయెత్తు కట్టింది. 

గుజ్జంమీద వెంటనే గుజ్జపుస్వారీ చేయగల తన చెలులతో ఓరఛా 
ద్వారంవై పు వెళ్లింది రాణీ. గులామ్‌ గౌస్‌ఖాన్‌ కి... “శ తువులు ఇటువై పు 


రాణీ లక్ష్మీబాయి శశి 


వున్నారు, గుళ్ల వర్షం విడవకుండా కుర్పించ'మని ఆజ్ఞ యిచ్చి పద్ధతికూడా 
చెప్పింది. 

గౌస్‌భాన్‌ ఓరఛా ద్వారపు బురుజుమీవ వెంటనే చిన్నచిన్న ఫిరంగులు 
పెట్టించాడు. గుళ్లు కురిపిస్తున్నారు. మొదటి ఫిరంగు పేలుస్తుండగానే 
తతిమ్మావి మందుతో నింపసాగారు. 

రాణీ మిగతాద్వారాలవై పుకు వెళ్ళింది. ఓరఛా ద్వారంకంచె ముందు 
ఉత్తరంవైపు సాగర్‌ కిటికీ అనే శిథిలమైన చిన్నద్వారం ఉంది. దానిమీద 
కూడా ఒక బురుజు వుంది. ఈద్వారంసుంచి కాస్త దూరంలో బురుజు 
కిందనుంచి నీళ్లు బయటికి పోడానికి దోవ నుంది. ఆ దోవగుండా ఓ పొట్టి 
మనిషి పోవచ్చు. బుకుజుమీద దుల్లాజీ అనే ఫిరంగులు పేళ్చేవా డున్నాడు. 
శ| తువులు మోసపోయేట్లు గుళ్లు కురుపించమని అతస్న్‌ హెచ్చరించింది. 
ఆవిడ తన రణపశలతను చక్కగా _పదర్శించింది. ఆవిడ ఆనుకున్న చో కే 
యుద్ధం జరిగించెః న త్తేఖానా "సేన చాలవరకు హత మైంది. ఎవరితో 
పోట్లాడేదీ నత్తేవాన్‌ మొదటిరోజే తెలుసుకున్నాడు. 

దివాన్‌ రఘునాథసింహ్‌ ఆ రోజున పనిమీద యూన్సీకి ఉత్తరాన 11 మైళ్ల 
దూరాన ఉన్న “ఉన్నావ్‌' అనే ఊరు వెళ్లాడు. మరునాడే వచ్చాడు. ఇప్పుడు 
రెండోసారి న_ల్తేథాన్‌ కి ఆపదొచ్చిపడింది, లోపలినుంచి రాణి నడిపే 
యుద్ధం, బయటనుంచి రఘునాథసింహొ నియమించిన నుల్ల యోధులు నే 
ఖాన్‌ తన ఫిరంగులు, మిగత సామాను వదలి వెళ్ళిపోయాడు. మిగిలిన 
సేనసి ముక్కలు, ముక్కలుగాచేసి విసిరేశారు. రాణీసేన వెంటబడి 
మిగిలినవారిని తరిమేశారు. 

న_శ్రేాన్‌ పారిపోలేక నవాబు ఆలీ బహదూర్‌ భవనంలో దాక్కున్నాడు. 
నవాబుకి అతను అక్కడికి రావటం ఇష్టంలేదు. అయినా తప్పలేదు. రాజీ 
సేనకి న క్రేభాన్‌ ఆచూకి తెలిసి ఒక సైనికదళం దండెత్తగానే ఆతను 


90 రాణీ లక్ష్మీబాయి 


పారిపోయాడు, ఇప్పుడు నవాబు ఆలీకి పెద్ద కష్టం వచ్చింది. మెహిందీబాగ్‌' 
అనే తోటలోకి కోటద్వారా సొరంగం ఉంది. విలువైన వస్తువులు తీసు 
కొని పీర్‌ ఆలీ, భార్యాబిడ్డలతో సహా ఆ సౌరంగంద్వారా నవాబు బయట 
వడ్డాడు. 

“వేషం మార్చుకొని ఎద్దుబండిలో భాండేర్‌ వెళ్ళిపోండి. నే విక్కడే 
వుంటాను. రాణి సేనతో కలిసిపోయి కోటమీద దాడి చేస్తాను. వాళ్లకి సన్ని 
పాతంగా వుంటాను. రాణి రాజ్యం ఇం కెన్నాళ్లో వుండదు. మీకు భాండేర్‌కి ' 
కొబురు ఆందజే స్తుంటాను' ఆని పీర్‌ ఆలీ సలహో చెప్పాడు. 

నవాబ్‌ వ్యాకులచిత్తుడై నాడు, ఆలోచి స్తున్నాడు. 

“ఇప్పటికి ఎలాగో సహించాలి మరి. ర్మాతిపూటకదా | బళ్లుమా(త్రం 
శొరుకుతాయి' అని నచ్చచెప్పాడు పీర్‌ ఆలీ. 

నవాబు ఒప్పుకొని పీర్‌ ఆలీ సాయంతో వెళ్ళిపోయాడు. పీర్‌ అలీ అడ్డ 
డోవన వెళ్ళి రాణి సేనవి కలిశాడు. వాళ్ళంతా చంపటానికి తయారయ్యారు. 

పీర్‌ ఆలీ “అయ్యో! నన్ను చంపకండి, నేను మీ స్నేహితుణ్ణి, పొట్టి 
నింపుకోటం కోసం నవాబుదగ్గర నౌకరీ చేసినమాట నిజమే; కాని రాణిగారి 
శుఖం కో రేవా౭్డి, నవాబుగారికి నచ్చచెప్పాను కాని వినలా! అందుకే 
ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నేను మీ సేవ చేయాలని వచ్చాను ఈ కోటని 
(నవాబు ఆలీది గుళ్లతో పేల్చటం కాదు, త గలెట్టండి, అదే తెరుదు 
కుంటుంది. లోపల ఏమేమి ఎక్కడుందో నాకు తెలుసు. అన్నీ చెప్పు 
తాను.” 

ఆ దళాధిపతి సాగర్‌పింహ్‌ “నవా బెక్క_డి అని అడిగాడు. 

“లోపల ఉండి ఉంటాడు పట్టుకోండి” అని అరిచాడు. 

ద్వారం తగలెట్టారు. లోపలికి వెళ్ల టానికి దోవ ఏర్పడింది. పీర్‌ ఆతీ 
శావ్త సామాను సిపాయిలకి వెతికిచ్చాడు. నవాబుమా(త్రం లేడు. ముండే 


రాణీ లక్ష్మీబాయి 94 


పారిపోయాడని చెప్పాడు పీర్‌ ఆలీ. ఆతను వాళ్ళకి స్నేహితుడిగా వుంటు 
_ న్నాడు. మరునాడు ఈ వార్త పాకిపోయింది. (వజలంతా అళ్చర్యపడ 
సాగారు. మోతీబాయికి అనుమానం వచ్చింది. అయినా మెదలకుండా 
ఊరుకొందిం 


19 


తూర్పు ఉత్తరదేశాలు రెంటిలోను ఆంగ్లేయులు ఓడుతూ, గెలుస్తూ 
ఉన్నారు. లక్నోలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచారు. కాన్‌పూర్‌ని 
మా(క్రం తాంత్యాతో పే చిక్కి౦చుకున్నాడు. అతను గ్వాలియర్‌ వెళ్ళాడు. 
ఆక్కడ ఆంగ్లే య సేనలో వున్న భారతీయులను తనసేనలో కలుపుకున్నాడు. 
కొన్‌పూర్‌ జనరల్‌ బింటమ్‌ని ఓడించాడు. కాని ఆంగ్లేయుణు 70 వేల 
తెల్లహళ్ళని, చాలామంది భారతీయ పదాతిదళాన్ని తీసుకుని లక్నో వెళ్లారు. 
ఎవరికి వారు గెలవాలనే పట్టుతో యుద్ధం చేశారు. చివరకు బిరూర్‌ ఓడి 
పోగానే కాన్పూరు తిరిగి ఆంగ్లేయుల వశమైంది. తాంత్యా కలాపీకి దగ్గ 
ర్లోనే యుద్ధం చేస్తున్నాడు, విస్త వాగ్ని అన్నివై పుఖకు వ్యాపించింది. 

ఆ రోజుల్లో రోజ్‌ ఆంగ్లే యుల సేనానాయకులలో గొప్పవాడు, అతను 
మధ్యప్రదేశ్‌లో తన పని తాను చేసుకుపోతున్నాడు. అతను తన సేనని 
రెండుభాగాలుగా చేశాడు, ఒకభాగాన్ని మహూ గుడారంవై పు పంపి, రెండో 
దాన్ని తీసుకొని సాగర్‌వై పు వెళ్ళాడు. సాగర్‌నుంచి యూస్సీ 12 మైళ్లు 
ఉంది, 

సర్మదానదికి ఉత్తరంవైపునున్న భాగం చాలావరకు విప్లవకారుల 
చేతుల్లో ఉంది. వారిని అణిస్తే కాని యూన్సీమీద దాడి చెయ్యటానికి వీల్లేదని 
రోజ్‌కు తెలుసు. రహత్‌గఢ్‌ పఠానులను ఓడించి, చానాపూర్‌ మర్దన్‌ 
సింహ్‌తో, శాహీగఢ్‌ బిఖత్‌బలీతోనూ యుద్ధం చెయ్యటానికి బయలుదేరాడు. 
రూన్సీనుంచి సాగర్‌ వెశ్ళేదోవలో నార్‌ హట్‌, బఖర్‌దలీ, మదన్‌ పూర్‌ 
అనే చారిత్రక స్థలంలోగాని, రోజ్‌ వచ్చి ఆగిన చోటులోగాని యుద్దం 
జరుగుతుందని అనుకున్నారు. రోజ్‌ రణచాతుర్యంలో ' వా రిద్దరి యుద్ధ 


రాజీ లక్ష్మీబాయి 93 


(ప్రణాళికలు విఫలమయ్యాయి. వాళ్లు చాలా ధైర్యసాహసాలతో యుద్ధం 
చేసినా రోజ్‌ నియమించిన మల్ల యోధులతో గలవకపోయారు. రోడ్‌ 
యాన్సీవై పుకు వెళ్ళాడు. 

మర్దన్‌ సింహ్‌ ఈ పరాజయ విషయం, నరసంహారవిషయం రూస్స్పీకి 
తెలియచేశాడు. 

రూస్సీలో, రాష్ట్రంలోని మిగతా నగరాల కోటల్లోనూ యుద్దపు తయా 
రీలు వెంటనే అమలు పరచదిడ్డాయి. పీర్‌ ఆలీ (పొద్దున్నే ముఖ్యమైన 
విషయాలన్నీ జాగ త్తగా నవాబ్‌ ఆలీ బహదూర్‌కి పంపుతున్నాడు. అతను 
భాండేర్‌ లో ఉన్నాడు. నవాబు, పీర్‌ ఆలీ పంపిన ముఖ్యమైన విషయాలు 
ఆంగ్లేయులకి అక్కడినుంచే పంపుతున్నాడు. రోజ్‌కి, ఆంగ్లేయ పరిపాల 
కులకి రూన్సీ శక్తి తెలుసు. రోజ్‌ సేన అందర్ని చంపుతూ అగ్నివర్షం 
కురిపిస్తూ 12 మార్చి 1858 తాల్‌ బేహట్‌ అనేవోటికి వచ్చింది. ఈ తాల్‌ 
బేహట్‌ యూన్సీకి దక్షిణంగా దాదాపు 82 మైళ్ల దూరాన ఉంది. తాల్‌ 
బేహట్‌లో కోట వుంది. విప్లవకారులు ఎంతోసేపు అతని ధాటికి నిలవలేక 
పోయారు. తాల్‌ బేహట్‌ నుంచి చర్మిత (ప్రపిద్ధమైన చందేరే 20, 25 మైళ్ళ 
దూరాన ఉంది. ఆక్కడ చొనాపూర్‌ రాజా సె నికదళం ఒకటి వుంది. రోజ్‌ 
పక్కలో దిల్లంలాంటి వీళ్ళని ఓడించి రూన్సీమీద దండె త్తటానికి నిశ్చ 
ముంచాడు. ఆంతకుముందు రాస్సీరాణికి ఒక ఉత్తరం పంపాడు. 

మీరు మీ దివాన్‌ లక్ష్మణరావు, లాలా బావూ బక్షీ, మోరోపంత్‌ తాంబే 
(మీతండ్రి, దివాన్‌ జవాహర్‌ సింహ్‌, రఘునాథపింహ్‌, ఖుదాబిక్స్‌, మోతీ 
లతో శస్త్రాలనునదలి రాకపోతే ఘోరమైన యుద్ధం తప్పదని ఆ ఉత్తరం 
లోని సారాంశం. 

ఇటువంటి బెదరింపు లొసాయని రాణికి తెలుసు. అయినా వీటికికూడా 
సిద్ధంగానే ఉంది. కాని జనరల్‌ రోజ్‌ కోరిన మోతీస్వామి గురించి నభలో 


3 రాణీ లక్ష్మీబాయి 


నవ్వులు చెలరేగాయి. ఒకరోజు రాణి నానా భోపట్‌కర్‌ని పలిచి “నానా 
సాబ్‌ | ఈ మోతీస్వామిని ఎక్కడనుంచి తేను?' అంది. 

నానా అతి కష్టంమీద వచ్చే నవ్వు నాపుకుంటూ “పభువులదగ్గర కృతిమ 
మైన అచ్చు ఉంటే ఎవరికైనా సరే స్వాములవేషం వేస్తే సరిపోతుంది' 
అన్నాడు. 

మోతీ అక్కడే ఏర్పాటు చేయబడ్డ (పత్యేక సభలో వుంది. మండి 
పడుతూ “రాణీ ! దూతని పిలిచి మోతీస్వామికి ఏయే గుర్తులుంటాయో కను 
క్కొ-ండి' అంది. ్క 

మోరోపంత్‌ __అతనికి పొడవైన గడ్డం ఉంటుంది, పెద్ద జుట్టు, 
ఎర్రగా ఉండే కళ్లు ఉంటాయి. విప్ప వాన్నీ రేకె_త్తించటంలో స్వాములు, 
సాధువులు కూడా సాయపడుతున్నారు. ఆందుకనే ఆంగ్లే యులకు ఒక 
స్వాములవారు కావలసివచ్చారు. : 

“ఫభుపులు తొందరగా సమాధాన మివ్వాలి. ఆంగ్లేయుల రాయబారి 
ఎవరిదగ్గరా ఇంత సేపు ఉండటానికి ఇష్టపడడని” దివాన్‌ రాణికి విన్న 
వించాడు. 

బావూ బక్షీ దీన్ని సమర్థిస్తూ “ఆంగ్ల సేన ఇక్కడికి దగ్గర్లోనే ఉండి 
ఉంటుంది. బహుళా దూత వెనకాలే వస్తుందేమో!” నన్నాడు. 

మోతీబాయి “ఈ మోతీస్వామి విషయం ఏమిటి ? దీని కేమని సమాధాన 
మిపారు ?' ఆంది. 

రాణి నవ్వాషుకుంటూ “నేను చెపానులే” ఆంది. 

రాణి జనరల్‌ రోజ్‌కి ఈ (ప్రకారంగా ఉ త్తరం (వాయించింది. 

“రయూూప్పీలో నాయకులందరినీ, అన్నిజాతుల నాయకులనూ పోగుచెయ్యి. 
వారంతా ఏకకంఠంతో చెపితే నేను యూప్పీవదలి వంటరిగా శస్తాలు ఏమీ 
లేకుండా వెళ్ళిపోతాను.” 


రాణీ లక్ష్మీబాయి $5 


అందరి సలహాతో ఉత్తరాన్ని ఈ విధంగా పొడిగించింది. *'కలుసుకోమని 
నువ్వు కబురుచెయ్యటంలో ఏదో మోసం ఉంది. నేను ఒంటరిగా ఎలా 
వస్తాను. దివాన్‌, బక్షీ అందరితో సపైన్యంగా వస్తాను అని (వ్రాసింది. 

రాయబారి వెళ్ళి పోయాడు. 

పీర్‌ఆలీ-(పభువుల ఆజ్ఞ అయితే నేను ఆంగ్లేయుల కంటోన్మెంటికి వెళ్ళి 
వాళ్లు ఎంతమంది ఉన్నదీ, ఎన్ని ఫిరంగులున్న వీ, వాళ్లు ఎలా రూస్బీమీద 
ఆ[కమణచేస్తారో తెలుసుకువస్తానని కబురుచేశాడు. అతనిమీద అనుమాన 
మేమీలేదు కనుక రాణీ, మోతీబాయికూడా అతను అక్కడికి వెళ్ల టానికి 
ఒప్పుకున్నారు. 

సభికులంతా వెళ్ళిపోయారు. 

రాణి మోతీబాయితో “నీ పేరు ఎంత అందంగా మలిచారు ఆంగ్లేయులు ? 
మన గూఢచారిశాఖ సర్దారునే స్వామిగా చేశారు? అంది. 

“పభువుల ఎదుట తిట్లు రావుగాని.... ఎప్పుడైనా ఎక్కడై నానరే మొహం 
మాడిన రోజ్‌ కనిపిస్తే ఫిరంగు, తుపాకీ, లేకపోతే క త్తితోనై నాసరే 
దండించి పేరు సరిగ్గా చెప్పేదాకా వదలను" అన్నది మోతీబాయి. 

“నేను దర్బారులో అతి కష్టంమీధ నవ్వాపుకున్నాను మోతీసాయీ.... 
మోతీసాయి ఎంత చక్క-టిపేరు అంది రాణి నవ్వుతూ. మోతీకూడా 
నవ్వుతూ “దేవీ ।; నాకు అధికారం లేదుగాని.ఉం కేనా.... ఆ రోజ్‌ కీ.[శీమతి 
రోజ్‌ కి మోతీస్వామి (ప్రణామాలు. మెదలకుండా తమరు భారత దేశానికి వీపు 
చూపించి (ఓడిపోయి) తమదేశానికి వృధాగా కాలంగడపక వెళ్లి పోవలెను- 
అని రాసాను.” 

కాసేపటిదాకా నవ్వుతూనే ఉన్నారు. 

వెంటనే రాణి గంభీరంగా “పీర్‌ ఆలీ రేపటికి వస్తాడనుకుంటాను' ఆంది. 

*డ్షోవత్రో ఏమీ ఆటంకం కలగకుండా ఉంటే.” 


[| రాణీ లక్ష్మీబాయి 


చాలా తెలినై నవాడే 1' 

“దేవీ! అతను చాలా ధూ ర్తుడు అయినా నేర్చరి, నాకుకూడా అనుమానం 
అతనిమీద అస్పుడప్పుడు కలుగుతుంటుంది. కాని కొంత కొలంనుంచి 
శ్రద్ధగా సనిచెయ్యటీ౦లో నమ్మకం కలుగుతోంది, ' 

ఆంగ్ల యులవెంట భారతీయ సై నికుణన్నారని తెలిసింది. 

“అవను, భోపాల్‌, హైదరాబాదు రాష్టం దళాణన్నాయి. మిగశావాడ్‌ 
అంగ్గయలే,' 

“అ౦తాకలిపి ఎంతమంది ?' 

"ఇంకా సరీగ్గా తెలియదు, ఎన్నో వేలిని విన్నాము, పీర్‌ఆలీ వ స్టేకాని 
నీజం తెలియదు.” 

“అతను ఆచూకీ కనుక్కోలేకపోర మోతీస్వామిగారూ | తమరు కౌ శ్థ 
చమత్కారం ఉపయోగించి క న్పక్కావాలి అంటూ రాణీ DN గా నే్వింది, 

మోఠీదాయికూడా నష్వింది, 


20 


పీర్‌ అలీ చాలా వేగంగావెళ్లి జనరల్‌ రోజ్‌ దూతని దారిలోనే కలిశాడు. 
ఆంగ్లేయుల కంటోన్మెంటికి వెళ్లగానే రోజ్‌ ని కలిసేటందుకు వినతిసంపాడు. 
రోజ్‌కి నవాబు ఆలీ బహదూర్‌, పీర్‌ ఆలీ సంగతి ముందేతెలుసు. పీర్‌ ఆలీవి 
చూసి రోజ్‌ (పసన్నుడయ్యాడు, పీర్‌ఆనీ అతనితో రూన్సీలో విన్నవీ, 
విననవీ అన్నీ చెప్పాడు. శ్రీ పేనగురించిన వివరాలువిని రోజ్‌ గాభరాపడ్డాడు, 
భారతస్త్రీలు ఫిరంగులుకూడా నడపగల సైనిక చాతుర్యం కలవారవి తెలుసు 
కున్నాడు, అతను బొంబాయి వచ్చినతర్వాతే విప్తవకారుల్లో రూస్పీరాణి 
కూడా ఉందవి తెలుసుకున్నాడు. ఆ సంగతులన్నీ వాళ్ల నవాబు ఆలీ ఉత్తరాల 
ద్వారా తెలిసింది. అదీగాక పీర్‌ఆలీ వివరాలు చెప్పనే చెప్పాడు. 

రోజ్‌ ఫీర్‌ ఆలీని “రాణి ఆంగ్లేయ స్త్రీలని, పిల్లల్ని చంపించిందా ఏమిటివి 
అడిగాడు. 

“లేదు. ఎప్పటి కలాచెయ్యదు. కాని మీతో పోరాడటానికి మాత్రం 
సన్నద్ధులవుతున్నారు రాణి, ఆంగ్లే యుల పిల్లల్ని, స్త్రీలని అక్కడి సిపా 
యిల నిర్ణయ కోపావేశం క రాణీగారికి దానితో ఏమీ సందింధం 
లేదు" అప చెప్పాడు పీర్‌ అలీ. 

రభాన్సీ గడ్డమీద సిపాయిలు చేసిన అత్యాచారాలు, రాణి విస్లవకారులకో 
కలపి స్వాతం[త్యంకోసం చేసిన ప్రయత్నం వివి రోజ్‌ రూన్చీని అణగ 
(దొక్కెయ్యాలని లోపల లోపల మండిపడుతూ నిశ ఎయించుకున్నాడు.' 
రాణి ఇచ్చిన సమాధానంతో ఈ నిశ్చయం మరింత గట్టిపడింది. దీనికోసం 
పీర్‌ ఆలీ సాయం ఎలా చెయ్యాలనే విషయం నిర్ణయమయింది. ఆ తర్వొత 
అతను వెళ్ళిపోయాడు. రోజ్‌ మార్చి 17 న లూలాబేహట్‌ మీదుగా బేతవా 

| 


98 రాణీ లక్ష్మీబాయి 


నది దాటాడు. అతను చాలా జా(గ త్తగా, కట్టుదిట్టంగా రూన్చీకి వెళ్ళాడు. 
రూస్సీ పరినర (పాంతాన్ని 'రెండు, మూడు రోజులలో వశపరగుకొన్నాడు. 

రోజ్‌ రాస్సీకి దాదాపు !0 మైళ్ళ దూరాన ఉండగానే తన సేనా 
నాయకుడు అతన్ని చర్‌భారీమీద దండె త్తమని కబురుచేశాడు. ఎందుకంటే 
తాంత్యాతో పే చర్‌ఖారీని ముట్టడించాడు. చర్‌థారీ రాజుని వశపరచుకోవా 
లంకే అతనికి సహాయం చెయ్యాలికదా ! 

కాని రోజ్‌ ఒప్పుకోలేదు. “నేను ఆజ్ఞ నుల్లంఘించినందుకు కంత 
వ్యుణ్ణి. చర్‌ఖారీకంటె యూస్సీ ఎన్నోరెట్లు విలువైనది. అందుకని ముందు 
రూస్సీని ముట్రడించాలి* అని (ప్రత్యు త్తరమిచ్చాడు. 

తాంత్యా చర్‌థారీనుంచి 24 ఫిరంగులు 8, 4 లక్షల రూపాయలు తీసు 
కొని కలాపి వెళ్ళిపోయాడు. 

పీర్‌ ఆలీ రాణి దగ్గరికి పంపిన సమాచారం ఏమంత విలువైనది కాక 
పోయినా దానికి (పాముఖ్యం ఇవ్వడం జరిగింది. ఆతను పదాతిదళ సంఖ్య, 
ఏర్పాట్ల వివరాలు, ఫిరంగుల సంఖ్య__మొ త్తం సేన సంఖ్యా _ 7000 
అని కబురు చేశాడు. 

దీంతో అతను మరింత విశ్వాసపాతు డయ్యాడు. నేర్పుగాను, జా(గ త్త 
గాను నవాబుకి సమాచారం అందజేస్తూనే వున్నాడు. ఎందుకంకే చాలా 
రోజులవరకు ఉత్తరం పంపటం సాధ్యం కాదేమోనని ఎప్పటి కప్పుడు 
జాగర్త పడుతున్నాడు. 

పీర్‌ ఆలీ తిరిగి వచ్చినరోజు రహత్‌గఢ్‌ పఠానులు రాణిని శరణు 
జొచ్చారు. వాళ్లు స్వామిభక్తులై ఉంటామని (ప్రమాణం చేశారు. రాణి 
వాళ్ళని తన సేనలో చేర్చుకుంది. ఈ పఠాన్‌ నాయకునిపేరు గుల్‌ మహ 
మ్మద్‌. వీళ్ళనంగతి అక్కడికి పంపలేకపోయానే అని పీర్‌ ఆలీ విచా 
రించాడు. 


రాణీ లక్ష్మీబాయి 99 


పఠానులు దాదాపు 600 మంది ఉన్నారు. రాణిదగ్గరకి వచ్చేసరికి వాళ్ల 
పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బట్టలు చిరిగిపోయాయి. ఎన్నోరోజుల 
నుంచి కడుపునిండా తిండిలేదు. లాఠీలు, చిన్నకత్తులు తప్ప వేరే ఆయుధా 
లేవీ లేవు. రాణి వాళ్లకి అన్నిసౌకర్యాలు కలుగచేసింది. 

స్వరాజ్యంకోనం రాణి అడుగుజాడల్లో మేము మాశరస్సులు అర్చిస్తా 
మని శవథం చేశారు. 

రూస్సీ కోటద్వారాల బురుజు లన్నింటిమీద ఫిరంగుల ఏర్పాటు 
జరిగింది. ఫిరంగి గుళ్లు, తుపాకీ మందు, ఎప్పుడూ యుద్దసామ్మగి చేరవేసే 
ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరిగాయి. 

డివాన్‌ దూలిజూ ఓరఛాద్వారంమీద, పీర్‌ ఆలీ సాగర్‌కిటికిమీద, 
ఖుదాదిక్ష్‌ సెయ్యర్‌ ద్వాగంమీద, సాగరసింహ్‌ ఖండేరావుద్యారంమీద, 
పూరన్‌కోర్‌ ఉన్నావ్‌ద్వారంమీద నియు కులయ్యారు. దతియా ద్వారం 
కాశీల అధీనంలో వుంది. జవాహర్‌సింహ్‌ మొత్తం నగరద్వారాల రక్ష 
కుడిగా నియమింప.డ్డాడు. కోటలోని అన్ని బురుజులమీద మొత్తం 61 
ఫిరంగులు ఏర్పాటు చేయబడ్డాయి. దక్షిణపు బురుజుమీద గులామ్‌ గౌ స్‌ఖభాన్‌ 
'పేల్చడానికి, తూర్చు.”* తరాల దిరుజుమీద బావూ బక్షీ, మిగిలినవి దివాన్‌ 
రఘునాథసింహ్‌ అధీనంలో వుంటాయి. కోటలోపల ఎన్నికై న పఠానులు, 
బుందేల్‌ఖండ్‌ సెనికలు, త్రీ సైనికులు నియమింపబడ్డారు. అంతా కలిపి 
4 వేలమంది ఉన్నారు. నీటివసతి చెప్పుకోతగ్గంత లేకపోయినా తాగటానికి 
సరిపడా ఉంది. కోటకి పశ్చిమాన శంకరుని గుడిపక్కన ఒక నుయ్యి ఉంది. 
దానిలోనుంచి సేనకి సీళ్లందియ్యటానికి (బాహ్మణులు నియమింపబడ్డారు. 

ఫాల్గుణ అమావాన్య వెళ్ళిపోయింది. రామనవమి ఉత్పవాలు ఆరంభ 
మయ్యాయి. కుంకుమోత్సవం జరిగింది, శ్రీలు ఆ కాసేపు వచ్చే ఆపదలను 
మర్చిపోయి ఆనందంగా ఉన్నారు. శస్తా9లు చేతిలోను, వెనక రాణి 


100 రాణీ రిక్మీకాయి 


ఉండగా వారీ కేం కొదవ ? కొ సేష్ప సచ్చాపొటీ జిరీగీన్‌ క్యారీ రాణీ వారీ 
సర్దీ!0చి “మీలో కొంశమంది నాక తల్లీ శో సమానమైన వారయితే, మరీ 
కొంశమంది అక్క చెల్లెళ్టతో సమానీమైనవారు. మన ఆడపడుచుల పీ 
కాన్ని రశ్షీంచవలిసిన క ర్రవ్యం నున మీ దంది, మనవారు గర్వించేటట్లుగా 
మన౦ మనపనిని నిర్యహాంచాలి, 

దీలంఠా కలిసి హరహర మహాదేవ అంటూ నీనాదాణ చేశారు. 

కోమలమైన ఆ స్వరాల్లోంచి దృఢమైన నినాదాల అనంతంగా అన్ని 
వై స్పా వ్యాపీ0చీ ఇఫ్పటీీ అమర మై ఉన్నాయి, రీంశో పురుషులు చాలా 
ఉశాహపూరికు లయ్యారు, సిపాయిల నాయకుడు గుల్‌ మహమ్మద్‌ “ప్రణ 
యుద్ధం చెయ్యటాని! రమారై నప్పుడు పరుషుణ ఆకొళాన్ని కరి కందులు 
చేయగలిగి ఉండాలి' అని వారీ ని౦కొ 4 శేజికులను వేశాడు, 


21 


జనరల్‌ రోజ్‌ వైన్యసమేతుడై మార్చి 20 (పొద్దున యూస్సీకి 8 మైళ్ళ 
దూరానవున్న “కామాసిన్‌ దేవి' మందిరపు పర్వతం దగ్గరకి వచ్చాడు. 
కాపేపల్లో గుడారాలు వేసుకున్నారు. ఈ గుడారాలని రాణీ కోటలోని భవనం 
మీదినుంచి దుర్చిణీతో చూపింది. యూన్సీ అంతా అల్లకల్లోలంగా ఉంది. 
అది భయంతో కూడిన అల్లకల్లోలం కాదు. ఉత్సాహం, ఆవేశం పొంగులు 
వారే అల్ల కల్లోలం. ఇక్కడినుంచి అక్కడికి గురిచూసి కొట్టడం కష్టం 
అవటం మూలాన ఫిరంగులు పేళ్చేవారందరుకూడా దుర్శిణీలు ధరించారు. 
మోతీబాయి ఆశ్వికులతో కలపి వారిమీద దాడిచే స్తే బాగుంటుందని చెప్పింది, 
రాణి “ఈ గుడారాల చుట్టుపక్కల ఫిరంగులు అమర్చబడి ఉంటాయి. కోట 
లోంచే యుద్దం చెయ్యాలి. ఆంగ్లేయులు చుట్టు ముడతారు. ఇవాళో, రేపో 
తాంత్యా తోపే వస్తాడు. శత్రువుమీద రెట్టింపుశ క్తితో దాడి చెయ్యవచ్చు. 
అతను కలాపీలోగాని, ఆ చుటుపక్కలగాని ఉండి ఉంటాడని చెప్పింది. 

“వార్త పంపాలి. ఎవరిని పంపనా అని "ఆలోచిస్తున్నా. ఆంది 
రాణీ. 

“ఇంతవరకు జోహీకి ఏ ముఖ్యమైన, పని చెప్పలేదు” ఆని మోతీబాయి 
అంది. 

“కాని జోహీ చాలా సుకుమార మైనది.' 

మోతీబాయి రాణివంక అర్థవంతంగా చూస్తూ మా దేవిలో (పపంచం 
లోవి కోమలక్వం ఆంతా నిండివుంది. అయినా సమయంవ స్తే ఆమెలో 
ఇనుమును మించిన కాఠిన్యమూ వుంది. ఇటువంటి రాణి "సేవకురాలు వార్తా 
హరురాలుగా పని చెయ్యలేదా ? సైనికుడి కుండాల్సిన విద్యలన్నీ నేర్పారు. 


"102 రాణీ లక్ష్మీబాయి 


బలమైనది కూడాను. ప రేకోటద్వారం ఎలాగూ మూసేస్తాం కదా! జోపహీని 
తొందరగా కలాపీ పంపండి" అంది. 

రాణి, జోహీవెంట కాశీబాయిని పంపటానికి నిశ్చయించుకుంది. 
ఆ ఇద్దరూ యువకుల వేషాలు ధరించి దియలుదేరారు. గుజ్డిపుస్వారీ బాగా 
వచ్చినవారు గనుక వేగంగా వెళ్ళిపోయారు. వారు వెళ్ళగానే కోట దాటి 
పోగానే ద్వారాలన్నీ మూసి వేశారు. రయూన్సీ చాలా అ(ప్రమ త్తతగా ఉంది, 
కాని రాతిపూట ఆ(కమణ జరుగలేదు. 

మార్చి 21 న జనరల్‌ రోజ్‌ తన అనుచరులతో దూరంనుంచి రూన్నీ 
చుట్టు తిరిగి పరిశీలించాడు. ఆ, క్రమణ చేసే చోటులోను, కీలక స్టానాలలోను 
ఫిరంగులు అమర్చారు. సేనని భాగాలుగా చేశారు. రోజ్‌ యూస్పీకి నాలుగు 
వై పులా బందోబస్తు చేశాడు. కామిసిస్‌ టోరియామీద పెద్ద దుర్భిణీ పెట్టిం 
చాడు. అన్ని వె పులా దాటటానికీ, రకణకీ రెండువిధాలా పనికివ చ్చేట్లు 
కందకాలు తవ్వించాడు. ఒకరి కొకరు సమాచారా లండచేసుకోడానికి 
వైర్‌లెస్‌ సెట్‌ పెట్టించాడు. ఫిరంగు లుంచేందుకు, మందు సామగికోసం 
ఏర్పాట్లు చే చయబడ్డాయి. వీటన్నిటినీ మించి రోజ్‌ చాలా నేర్పుతో యుద్ధపు 
'పేర్పాట్లు చేస్తున్నాడు. 

మంగళవారం మార్చి 28న రోట్‌ యుద్ధం చెయ్యటానికి ఆజ్ఞ ఇచ్చాడు. 
గుళ్ల వర్షం మొదలై ౦ది. గుళ్ళకి సమాధానంగా గుళ్లు న స్తున్నాయి. పగలు 
పురుషులు ఫిరంగి కోటనుంచి ఫిరంగులు పేలుస్తుం+టే ర్మాతిపూట స్త్రీలు. 
“తల్లి నిన్ను కన్నది ఈ ఉల్లాసము కొటికె సఖీ: " అని స్త్రీలు ఉత్సాహంగా 
పాటలు పాడుతూ పనిచే స్తున్నారు. పురుషులుకూడా చాలా ఉత్సాహంగా 
. పాల్గొన్నారు. అసలు దీన్ని మొదలుపెట్టినవాడు గులామ్‌ గౌస్‌ ఖాన్‌. 

గౌస్‌ భాన్‌ ఆంగ్లేయుల దకిణపుపక్క_ ఆగడ్తచుట్లూ మండుతున్న 
మంటల్ని ఆర్పెశాడు. స్రీలు పేల్చిన ఫిరంగులవలన చక్కని ఫలితాలు 


రాజీ లక్ష్మీబాయి 108 


కన్పించాయి. కొంచెంసేపయ్యాక రాణి, రాత్రిపూట పురుషులను, పగటి 
పూట క్రీలను ఫిరంగులు పేల్చమని చెప్పిం. 

ఆంగ్లేయ జనరల్‌ తన డైరీలో రాణి సైన్యాన్నిగురించి వ్యాఖ్యానిస్తూ 
‘Rani’s gunners are niving us shot for shot and women are 
working at the batteries’ అం పే “రాణి ఫికంగిదారులు గుండుకు సమా 
ధానం గుండుతోనే ఇస్తున్నారు. స్రీలు ఫిరంగులు సేలుస్తున్నారు' అని 
(వాసుకున్నాడు. 

తూర్పువై పునుంచి ఆంగ్లేయులు ఫిరంగి గుళ్ల పేలుస్తున్నారు. కొన్ని 
కోటకి తగిలాయి, కొన్ని పట్టణంలోని ఇళ్ళని పాడుచేశాయి. కొంతమంది 
స్రీ పురుషులు చనిపోయారు, బావూబకీ చాలా నేర్పుగా పేల్చాడు. 
తూర్చుపక్క ఆంగ్లేయుల ఫిరంగులు చల్లబడ్డాయి. ఫిరంగిదార్లు చని 

౧ తొ a ౧౧ 
పోయారు. ఫిరంగులు వ్యర్హమై పోయాయి. బక్షీ తన భార్యకు ఫిరంగులు 
అప్పచెప్పి అన్నం తినటానికి బురుజు దిగి వెళ్ళాడు. ముందర్‌ రఘునాథ్‌ 
సింహ్‌ స్తానాన్ని ఆక్రమించింది. మోతీబాయి ఖుదాబక్స్‌ స్పానాన్ని, సుందర్‌ 
“ a 

దూర్హ జూస్థానాన్ని ఆక్రమించారు. రాణీ స్వారీచేస్తూ (వాకారంచుట్టూ ఉన్న 
రంగాన్ని చూసిరావటానికి పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం వెడుతుండేది. 
యుద్దం జరుగుతూనే వున్నది. ఒకరోజుర్మాతి పీర్‌ ఆలీ సాగర్‌ కిటికీ నుంచి 
ఆంగ్లేయుల స్టావరందగ్గరికి వెళ్ళాడు. చాలాచోట్ల ఇతన్ని ఆపారు కాని 
న్నేహితుడనని చె స్తే రోజ్‌దగ్గరికి వెళ్ళవిచ్చారు. దుభాసీలద్వారా రోజ్‌ 
తన దౌత్యనాయకులతో కూడి పీర్‌ ఆలీతో మాట్లాడాడు. 

రోజ్‌ :.కోటలోంచి పేల్చే ఫిరంగి దళానికి నాయకు లెవరు ? 

పీర్‌ ఆలీ:.గులామ్‌ గౌస్‌ ఖాన్‌, బావూ బక్తీ. 

రోజ్‌ [పాకారద్వారాల బురుజుల మీదున్న పిరంగిద్వారాల పేర్లు అడిగి 
తెలుసుకున్నాడు. కోటలోపల, బయట ఎక్కడెక్కడి స్రీలు ఫిరంగులు 
'పేర్చేదివిని రోజ్‌ తోపాటు మిగతా అనుచరులు నిర్హాంతపోయారు. 


104 రాణీ లక్ష్మీబాయి 


రోజ్‌ :=-(పధాన పేనాధిపతి ఎవరు? 

పీర్‌ ఆలీ:_రాణి. 

రోజ్‌:-ఆహో। ఆహా! 

తుపాకీ మందు తయారుచేసే కార్జానాగురించి తెలుసుకున్నాడు. 

“ముందే చాలా తయారుచేసి పెట్టుకొన్నారు. పైగా కార్టానాకూడా 
ఉందివి చెప్పాడు పీర్‌ ఆలీ. 

కోటలోనుంచి పేలే ఫిరంగులకి, (పాకారంనుంచి పేలే ఫిరంగులు 
పొగలేనివని తెలిసి వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. వాటివి ఎవరు ఎలా 
తయారుచేసిండీ వాళ్ళకి అంతు పట్టలేదు. పీర్‌ ఆలీ దీనికి సమాధానం చెవ్ప 
లేకపోయాడు. అన్ని కుల, వర్గాల (ప్రజలు యుద్దంలో పాల్గొంటున్నారని 
విని వారు మరింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేళారు. 

రోజ్‌, పీర్‌ అలీతో “నువ్వు నీ సాగర్‌ కిటికీనుంచి మా దళాన్నాకదావ్ని 
ఊళ్లోకి రానిస్తావా?' అని అడిగాడు. 

పీర్‌ ఆలీ:.దానివల్ల (పయోజనంలేదు. ఆ కిటికీకి సరిగ్గా వెనక ఖజాంచీ 
కోటలో చాలా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి, 

రోజ్‌:-ఏదో ఒక ద్వారపాలకుడితో మాకు స్నేహం నమకూర్చు. నీకు 
ఆతనికికూడా బహుమానం ఇస్తాం. 

పీర్‌ ;.సాధ్యమైనంతవరకు (పయత్నిసాను. 

రోజ్‌ :_పట్టణంలోను, కోటమీద ఎలా పేలి స్తే మా ఫిరంగిగుళ్లు సరిగ్గా 
తగులుతాయో చెప్పగలవా? 

పీర్‌ ;.కోటకి దక్షిణంగా వున్న జారీకొండ మీంచి పేలి స్తే.... 

రోజ్‌ :_(ప్రాకారపు దక్షీణద్వారాల్లో ఏదైనా ఒకటి మా కోసం తెరిపించ 
గలవా | 

పీర్‌ ;-తప్పక (పయత్నిసానని మనవి చేసుకున్నాడు. 

రోజ్‌, పీర్‌ అలీని కృతజ్ఞతలు చేప్పి పంపించాడు. 


శని 


ఆరా(తికే రోజ్‌ చాలా కట్టుదిట్టంగా జారీషర్య్వతంమీద ఫిరంగులు 
పేర్చి ంచాడు. తెల్లవారుజామున నే ఫిరంగులమూతలు తీయబడ్డాయి, సరిగా 
లత్యాలవైపు మరల్చారు. ఫిరంగులు (ప్రత్యేకమయిన వత్తులతో ఆంటించి 
విధ్వంసకార్య(క్రమం మొదలుపెట్టారు. పెద్ద మొత్తంలో జనులు చనిపోవటం, 
గాయపడటం జరిగింది. యూసీ వీధులన్నీ పాడుపడ్డట్రయినాయి. కోట 
వళ్చిమభాగపు గోడకి చిల్లి పడింది. నకర పరిస్టితివిని రాణి బాధపడింది. 
వెంటనే గుజ్జంమీద కోటలోంచి బయలుదేరి కురుస్తున్న గుళ్ళని దూసు 
కుంటూ నగరంలో తిరిగింది. పేట పేటకి వెళ్ళి ఉత్సాహం రేకెత్తించింది. 
తిండికి, సీటికి ఏర్పాటుచేసి వచ్చింది. 

వస్తూవస్తూ గౌస్‌ థాన్‌ని కలుసుకుంది-పళ్చిమంవై పు ఆంగ్హే యులు కొత్త 
రంగాన్ని తయారుచేశారు. ఫిరంగులతో నగరంలో సే భాగము పాడయి 
పోయింది” అన్నది. 

“దక్షిణరంగాన్ని (ప్రభువులు చూడాలి. నేను పళ్చిమరంగాన్ని చూస్తాను." 

దక్షీణరంగాన్ని బక్షి భార్యకి అప్పగించింది. ఆమె చతురతతో తన పవి 
ప్రారంధించింది. గౌస్‌ ఖాన్‌ వెంటనే పళ్చిమం వైపు వెళ్ళాడు. ఆతను 
దుర్భిణీతో జారీపర్వతంమీదవున్న ఆంగ్లేయుల ఫిరంగులని చూశాడు. 

అక్కడ ఫిరంగులు నడిపేవాడితో “శత్రువులు ఫిరంగుల్ని మట్టి ముద్దల 
చాటున పెట్టారు, పర్వతపు వెనకపక్క_కాదు అని గౌస్‌భాన్‌ చెప్పాడు. 

అతను ఆలస్యం చెయ్యకుండా ఫిరంగుల స్థానం మార్చి మూతలను 
వేరేపక్క_కి తిప్పి పెట్టాడు. గౌస్‌ ఖాన్‌ ఫిరంగులకి వ్తికో నిప్పు పెట్టగావే 
అటుపక్కన మట్టి గూళ్లు కాస్తా ఎగిరిపోయాయి. ఆంగ్లేయులకు ఇంక 


106 రాణీ లక్ష్మీబాయి 


వళ్చిమ దిశనుంచి పోరాడే అవకాశంలేకుండా పోయింది. రాణి గులామ్‌ 
గౌస్‌ థాన్‌కి దింగారు కంకణాలు బహూకిరించింది. 

మూడవరూము తర్వాత డ్యూటీ మారింది. శ్రీలు ఫిరంగులు భీకరంగా 
పేల్చటం మొదలుపెట్టారు. 

రోజ్‌ వైర్‌లెస్‌ ద్వారా జారీపర్వతంమీవ జరిగిన నష్టాన్ని గూర్చి తెలుసు 
కున్నాడు. సువర్డ్‌ అనే ఆంగ్లేయుడు రోజ్‌ నాయకుడు, అతను నష్షమెన 
ఆ గడ్డని పునర్నిర్మించమన్నాడు. రోజ్‌ దుర్భిణీద్వారా యూస్సీవై పు 
చూశాడు. స్రీలు ఫిరంగులు పేల్చడం, భోజనం చేవేవారిని అందించేవారిని, 
విరిగిన బురుజులను తిరిగి బాగుచేసేవారిని చూశాడు. ఇంత తీక్షంగా, 
ధైర్యంగా భారతీయులు యుద్దంచేయటం ఇక్కడే చూచాడు. వాళ్ళని 
ఎదుర్కొనడానికి పథకం తయారుచేశాడు. యూన్సీకి దక్షిణవై పునుంచి 
భయంకర మైన గుళ్ల వర్షం కురిపించమని వైర్‌ ద్వారా చెప్పాడు. దక్షీణవై పు 
బురుజుమీద బక్షీ భార్య ఫిరంగులను నడిపిస్తోంది. ఆమెకూడా వారిని (ప్రతి 
ఘటిస్తూ గుళ్ళవర్గం కురిపిస్తోంది. చెమటతో మొహం తడిసిపోయింది. 
ఆమె పచ్చనిశరీరం మరింత మెరుస్తోంది. ఒక ఆంగ్ల సెనికుడు పరుగెత్తుకు 
వచ్చి ఓడిపోయాడు. కాని ఆంగ్లేయుల ఫిరంగిగుండు ఒకటి బురుజుమీది 
గోడని చీలుస్తూ బక్షీ భార్య బుజంలోకి దూసుకుపోయింది. చెయ్యివిరిగి ఎగిరి 
పోయింది. ఆమె స్పృహతప్పి పడిపోయింది. తూర్చుపక్క ఉన్న బక్తీకి 
ఇది తెలిసింది. ఆతను నిర్వికారంగా “అమెను మించినామె రభాన్సీరాణి 
ఉంది. సాయంకాలం వచ్చి చూస్తాను దహనం చెయ్యకండి” అని చెన్పి 
పంపాడు. 
. గీతలో కృష్ణభగవానుడు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటూ రెట్టింపు 
వేగంగా, పిచ్చిధైర్యంతో బక్షీ ఫిరంగుల్ని పేలవటం మొదలెట్టాడు. రోజ్‌ 
వాళ్ళ తూర్పురంగం నాశనమైంది. 


రొణ లష్మిబొయి IU! 


బక్షీ భార్య చనిపోయిందని తెలిసి రాణి వెంటనే వచ్చింది. ఆమె స్థానంలో 
ఫిరంగులను కాల్చేందుకు మరొకరిని వియమించింది. బక్షీభార్య ర కసి క్ర 
మెన శవాన్ని తన ఒడిలోకి తీసుకుంది. కంఠం రుద్ద మెంది. ఆంగ్లేయులు 
ఎడతెరిపిలేకుండా గుళ్లు కురిపిస్తూనే ఉన్నారు. 

ముందర్‌ పరుగె త్తికొచ్చి “బాయిసాబ్‌ ఏమిటి” అని అడిగింది. 

రాణి *గొసీ" అన్నది. 

ముందర్‌ తెలుసుకొని గౌస్‌ థాన్‌ని పిలుచుకువచ్చింది. గౌస్‌ చేతులు 
కట్టుకుని “రాణీ! ఇంకా ఎంతమంది సర్దార్లు దిలికావాలో. స్వరాజ్యం 
ఒకరి చావు [బతుకులమీద ఆధారపడ లేదని తమరే మాకు చెప్పారు, (శ్రీమతి 
బక్షీ అమరత్వం పొందిఠది. దిక్షీని చూడండి నిర్మోహుడై తన కర్తవ్యాన్ని 
పాలిస్తున్నాడు. తమరు రహస్యమందిరంలో కూర్చుని ఆజ్ఞలు ఇస్తూ 
ఉండండి నేను ఒక్కొక్క శత్రువుని అంతంచేస్తూ ఉంటాను" అన్నాడు. 

శవం అంత్యక్రియలకి కావలసిన ఏర్పాట్లుచేసి రాణి రహస్య మందిరానికి 
వెళ్ళిపోయింది. 


నీలి 


కోటకి దక్షిణంగా ఉన్న (పాకారానికి కొంచెం దూరంలో గోసాయిల గుడి 
ఉంది. దీవికి ఎదురుగానే ఆంగ్లేయులు ఫిరంగుల్ని నిలవచేశారు. అక్కడి 
నుంచే కోటమీదికి పేలుస్తున్నారు. కోటలోని ఫిరంగి “పేల్చేవారికి ఆటు 
పక్కకి ఫిరంగులు పేలి స్తే గుడి పాడై పోతుం దేమోనని భయం వేసింది. 
గులామ్‌ గౌస్‌ చాలా నేర్పుతో గుడి పాడై పోకుండా ఆ ఫిరంగులన్నిటినీ 
నాశనం చేశాడు, 

సాయంకాలానికి (శ్రీమతి బక్షీ శవాన్ని దహనం చేశారు. ఆ రాత్రి 
యుద్ధం కాస్త తగ్గుముఖం పట్టినట్టుంది. ఓరఛా ద్వారందగ్గరున్న దూర్హజూ 
ఫానంలో సుందర్‌ డ్యూటీకి వచ్చింది. ఆమె కాస్త దూల్హజూవి మంద 
లించింది. ఈ వార్త రాణీదాకా వెళ్ళింది. ఆమెకూడా దూల్హజూని దండిం 
చింది. ఎందుకంటే దూల్హ్ల జూని పీర్‌ ఆలీ తనపక్కకి తిప్పుకున్నాడు. రాతి 
పూట అతన్ని సాగర్‌ కిటికీ ద్వారంగుండా రోజ్‌దగ్గరకి తీసుకెళ్లాడు. 
రోజ్‌ అతనిచేత తమకి సాయంచే సేటట్లు నమ్మకంగా చెప్పించుకొని ఒేపి 
ఆంగ్లేయులు గెలవగానే ఒక జాగీరు ఇచ్చేట్లు ఒప్పుకున్నాడు. సాయం 
చేస్తానని దూల్హజూ మాట ఇచ్చాడు. 

ఆ రోజు దక్షిణ, పళ్చిమరంగాల్లో ఘోరమైన యుద్దం జరిగింది. 
ఉత్తరాన ఉన్నాల్‌ ద్వారందగ్గర, భౌడరీ ద్వారందగ్గర యుద్దం జరుగుతూనే 
ఉంది. ఆంగ్లేయులు పళ్ళ్చిమ దిశనుంచి వేగంగా పేల్చే గుళ్ల తాకిడికి పశ్చిమ 
ద్వారపుభాగం ఒకటి విరిగిపోయింది. ఖండేరావ్‌ ద్వారంమీదనుంచి 
పళ్చిమద్వార౦ తాళాలతో బంధింపబిడినప్పటికీ విరిగిన మార్గంగుండా 
శతువులు ప్రవేశించే (ప్రమాదం ఉందని సాగరసింహ్‌ గుర్తించాడు. 


రాణీ లక్ష్మీబాయి 199 


“బుందేల్‌ వీరుల మానమర్యాదలు, సాగరసింహ్‌ మానమర్యాదలు 
మంటగలి పేట్టున్నాయి. మీరంతా తాళం తియ్యకుండా కిందికిదూకి శతు 
పుల్ని పార(దోలండి' ఆని సాగరపింహ్‌ ఆరిచాడు. 

తాటినిచ్చెన వేసుకొవి వారంతా దాదాపు ఓ వందమంది దబదబా దూకే 
శారు. వీళ్లు తొందరగా పక్కన ఉన్న టోరియావై పు వెళ్ళారు. ఆంగ్లేయ 
దళం వస్తుండగానే తుపాకీలు పేల్చేశారు. అటునుంచికూడా తుపాకులు 
పేల్చారు కాని ఆంగ్లేయ సైనికులు ఛిన్నాభిన్న మెపోయారు. మళ్లీ కూడు 
కుంటుండగానే సాగరపింహ్‌ తన అనుచరులతో క త్తి తీసుకు దూకాడు. 
అందర్నీ చంపేశాడు. కాని ఖండేరావ్‌ ద్వారందగ్గర సాగర్‌సింహ్‌ హతు 
డయ్యాడు. మిగిలిన సైనికులు లోపలికి వెళ్లారు. గోడ బాగువేశారు. 
సాగర్‌పింహ్‌ చనిపోయాడని వివగానే రాణి కళ్ళముందు ఐ5వాసాగర్‌ 
ఘటనంతా మెదిలింది. “సాగర్‌సింహ్‌ లాంటి శౌర్యవంతులు, వీరులు 
పుట్టిన ఈ దేళావికి స్వాతం(త్యం రావటానికి ఇంకెంతోకాలం పట్టద'ను 
కున్నది. 

పొద్దున్నే ఆంగ్లేయులు పక్చిమద్వారంవె షు దుర్భిణీతో చూ స్తే గోడ 
ఎక్కడా పాడై నశ్లు కవ్పించలేదు. 

మళ్లీ రెండువై పులనుంచి గుళ్లవర్షం (ప్రారంభమైంది. విరిగినగోడలు 
వెంటనే బాగుచే స్తున్నారు. రూన్చిరాణీ ధైర్యం అభేవ్య మైతే (పజలధై ర్యం 
అచంచల మెంది. 

కోట భవనంమీద వినాయకుడిగుడి ఉంది. దీనిమీద శ్యతువులు పేల్చిన 
గుండు ఒకటిసడి విగహంతప్ప మిగతా గుడినంతా నాశనం చేసింది, 
గాస్పీవాసులు తల్లడిల్లి పోయారు. 

రతికి మళ్లీ యుద్ధం కాస్త తగ్గింది. మళ్లీ రెండోరోజు ఘోరంగా 
జరిగింది. ఓరఛా ద్వారం దూల్హజొ చేతిలో ఉంది. ఆమె రాత్రంతా 


110 రాణీ లక్ష్మీబాయి 


జాగారంచేసింది, ఆజ్ఞ అవగానే స్నానం అదీచేసి కా స్తతివి మళ్ళీ ఓరథా 
ద్వార ౦దగ్గర కెళ్ళింది, 

క్రిందటి రోజుకి మల్లె ఈరోజుకూడా యుద్ధం బాగా జరిగింది, ఒక్క 
ఓరఛా బురుజుమీద ఫిరంగులు పేలటంలేదు. మందు తయారౌతుంది. 
అటుపక్కనుంచి భవనంముందు మందు తయారుచేసే చోటికి ఓ గుండు 
వచ్చి పడగానే అదంతా పేలిపోయి 20, 80 మంది ఎగిరిపోయారు. అంతా 
అల్హ కల్లో లమయింది. కాసేపటికి అది తగ్గింది, పోయినవారి స్థానంలో 
కొ త్రవారు నియమింపదిడ్డారు. రాణీ పని ఏకాగతతో జరిగిపోతుంది. అన్ని 
రంగాలనుంచి ఆమెకి వెంటవెంటనే కబుర్లు తెలుస్తుండేవి. ఆమె ఉత్తర్వు 
లిస్తూ ఉండేది. (ప్రజల క్షేమసమాచారాలు కనుకో_టానికి నగరమంతా 
తిరిగివచ్చేది, గీతాపఠనంకోసం క్రమం తప్పకుండా కాస్త సమయం 
శీటాయించుకునేది. 


24 


తాంత్యా చరీఖారీని జయించి కలాపీకి తిరిగివచ్చాడు. సిపాయిలు విజయో 
త్సవం చేసుకున్నారు. 

తాంత్యా కలాపీలోని విశాల శస్తాగారాన్ని పరిశీలి స్తున్నారు. రకరకాల 
గుచ్చ తయారుచేస్తున్నారు. తుపాకులు చేస్తున్నారు. అక్కడ రెండువేల 
మణుగుల తుపాకీ ముందున్నది. మందు ఇంకా తయారుచేస్తున్నారు. అప్పుడే 
జోపహీ, కాళశీబాయి వచ్చారు. రూస్సీ విషయాలన్నీ చెప్పారు, తాంత్యా 
ఒక "సె న్యవిభాగాన్ని తీసుకొని సహాయం చెయ్యటానికి బయలుదేరాడు. 
కాని యూన్సీ చేరటానికి 7, 8 మెళ్ళముందే రోజ్‌తో త లపడాల్సి వచ్చింది, 
తాంత్యా చావగా మిగిలిన సేనని తీసుకొని కలాపీ వెళ్ళాడు. జోహీ అతవి 
వెంట వచ్చింది. కాశీబాయి జాడ తెలియలేదు. 

రాణి తాంత్యా వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలుసుకుంది. అయినా 
ఆధై ర్యపడలేదు. ధైర్యంగా తనపని తను చేసుకుపోతోంది. కోటలోని 
సిపాయిలను, పనిచే సేవాళ్ళవి ఉత్సాహపరచటానికి స్వయంగా రాసులకోద్దీ 
గోధుమపింగి కలిపి పూరీలు చేసిపెట్టింది, సిపాయిలు చాలా రుచిగా ఉన్నా 
యంటూ తిన్నారు. రాణి చిన్న రొ 'బైముక్క_ తన తలపాగ కొంగున కట్టు 
కుండి. సిపాయిలు ఉన్మత్తులై యుద్ధంలో పాల్గొన్నారు. భయంకర మైన 
యుద్ధం జరుగుతోంది. ఒక్క. ఓరఛా బురుజునుంచి పని సరిగ్గా జరగటం 
లేదు. సుందర్‌ అక్కడికి వచ్చింది, దూల్హజూ సుందర్‌ని అక్కడ నిలువ 
వియ్యలేదు. ద్వారానికి పశ్చిమంగా ఒక టోరియా ఉంది. ఆ టోరియా 
బురుజుమీడికి సుందర్‌ వెళ్ళింది. 

ఓరఛా ద్వారానికి ఈ టోరియానుంచి సెయ్యర్‌ద్వారం కాస్త దూరంగా 
ఉ౦ది. 


(11 రాజీ లక్ష్మీబాయి 


ఈ రెండుద్వారాలమధ్య ఆంగ్రేయు.. (ప్రాకారాన్ని ఆ(క్రమించటానికీ 
సేనతో తయారుగా ఉన్నారు, [ప్రాకారాని కావల దక్షిణవైపు ఎగుడు, 
దిగుడు పర్వతాలు, భూమి అంతా ఎత్తు పల్లాలుగా ఉంది. ఆంగ్లే యసేన 
దాడి చెయ్యటానికి, స్వరక్షణకి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఓరభా ద్వారావికి 
కాస్త ఎదురుగా ఒక పర్వతం వెనక ఎట్టిజెండా ఎగిరింది, ద్వారందగ్గర 
ఫిరంగులు కాస్త క్షీణించాయి. రాణీ దుర్చిణీకో ఫిరంగులు పేలటం, 
ఆంగ్లేయులు ఓరఛా ద్వారంవైపుకి రావటం చూసింది. ఎట్జజెండా ఇంకా 
పైకి ఎగిరి మళ్లీ మాయమయింది. రాణి అక్కడనుంచి ఫిరంగిగుళ్లు 
సీలటం లేదు. కేవలం మందు తగలడుతోందని తెలుసుకుంది. 

సుందర్‌ ఎంతోసేపు ఫిరంగులు 'పేల్చబేకపోయింది. తనతోపాటు 
ఫిరంగులు పేల్చేవారంతా చనిపోయారు. ఆమె దూల్తజూ చేసినమోసం 
తెలుసుకుంది. తెల్లవాళ్ల సేన “హుక్రీ' అని గోలచేస్తూ ఓరఛా ద్వారందగ్గరికి 
వస్తూండటం చూసింది. దూల్హజా ఒక ఇనుప చేతికజ్ద తీసుకుని బురుజు 
కిందికి ఉరికాడు. వెంచనే కత్తి తీసుకొని సుందర్‌ అతని వెనక పరు 
గి త్తింది. ద్వార ందగ్గరికీ వెళ్ళేసరికి కాస్త ఆలస్యం అయింది. ద్వారానికి 
పెద్ద పెద్ద సంకెలలువేసి వానికి పెద్ద తాళాలు వేసివున్నాయి. తాళాలు కోటలో 
ఉన్నాయి. కాని దుల్హజూా చేతిలో తాళాలు తీసేందుకు సాధనం వుంది. 
అతను ఒక్క దుముకు దుముకి తాళాలు తీశాడు. రెండు, మూడు సంకెళ్లు 
కూడా తీసేశాడు. మూడోది కింద ఉంది. దుల్హజూ ద్వారం తెరిచేలోపల 
సుందర్‌ వచ్చింది. 

“దేశ ద్రోహీ ! వేరు పురుగులాగా ఏమి టీపని, ఆంగ్లేయులు నీకేమి 
ఇవ్వరు? అంటూ సుందర్‌ అతనిమీద విరుచుకుపడింది. కత్తితో దూర్హజూ 
చేతిలోవున్న తాళాలు తీసే సాధనంమీద కొట్టింది. కత్తి విరిగింది. ఆ విరి 
గిన క త్తితోనే దూర్హ జూ మీదికి ఉరికింది. దూల్హాజూ తన దగ్గరవువ్న 


రాణీ లక్ష్మీబాయి 118 


ఇనవ సాధనంతో సుందర్‌ని కొట్టాడు. అయినా నుందర్‌ ఏమీ జంక 
లేదు. తెల్ల వాళ్లు ఈలోపల గేటు బద్దలుకొట్టుకు వచ్చారు. నుందర్‌ 'హర 
వార మహదేవ్‌" ఆంటూండగానే తెల్లవారు పేల్చిన గుండు ఒకటి ఆమె 
తలలోంచి దూసుకుపోయింది. సుందర్‌ కన్నుమూసింది. ఆఫీనర్‌ ఈ మేనా 
యూసీ రాణి” అని అడిగాడు. 

“లేదు ! సేవకురాలు !' ఆని నమాధానమిచ్చాడు దూల్హజూ. 

చనిపోయిన సుందర్‌ గుప్పిలి గట్టిగా పట్టుకొని ఉంది. కత్తిపిడి 
ఒరలో ఉంది. ఇద్దరు తెల్ల వాళ్లు ఆమె శవాన్ని బయటకి తీసుకు 
వచ్చి రాళ్ళతో కప్పెట్టారు. తెల్లవాళ్ల నగరం నాలుగుపక్కలా కమ్ము 
కొన్నారు. 

ఓరఛా దుర్హ టన జరగికమునుషే, దూర్హ జూ ఫిరంగులు నరిగా పేల్చక 
పోవటం చూసి, రాణి మోతీబాయివి పంపింది. ఆమె సైయ్యర్‌ ద్వారం 
గుండా వచ్చింది. నెయ్యర్‌ ద్యారపు బురుజుమీద ఖుదాదిక్ష్‌ ఉన్నాడు. 
ఆతను మోతీబాయిని ముందుకు సాగనివ్వలేదు. ఎందుకంటే తెల్ల వాళ్లు 
దళాలన్నీ సె య్యర్‌ ద్వారంవైపు, దానికి పళ్చిమంగావున్న ప్రాకారం 
వెపుకు ముమ్మరంగా వ స్తున్నాయి, ఖుదాబిక్ష్‌ —'ఓరఛా ద్వారంవైపుకు 
వెళ్ళకు అక్కడ సుందరీబాయి ఉంది. నా వెంట ఉండు, ఇవాళ మన దేశం 
"పేరు, మన రాణిపేరు, మన రూన్సీ పేరు వన్నె కెక్కేటట్లు చేస్తాను, అమ 
రంగా ఉండేటట్లు చేస్తాను? అన్నాడు. 

మోతీబాయి ఏడ్చింది. 

ఖుదాదిక్ష్‌ ఫిరంగులు పేలుస్తూ, “ఛీ | ఇప్పుడా కన్నీళ్లు ₹ అనగానే 
మోతీబాయి కళ్లు తుడుచుకొవి పనిలో విమగ్నురాలై ౦ది. రాణి దుర్శిణీలో 
యుద్ధాన్ని తిలకిస్తోంది. ఉత్తరంవైపు ద్వారాలమీద లేభవోరీ, ఠాకూర్‌, 
పశ్చిమద్వార ౦మీద ేలీ _ చాలా పరా(క్రమంగా యుద్ధం చే స్తున్నారు. 

8 


114 రాణీ లక్ష్మీబాయి 


సెయ్యర్‌ ద్వార ందగ్గర ఘోరమైన యుద్ధం జరుగుతూండటం చూసింది. 
కబురేం అందలేదు. రామచంద్ర దేశ్‌ ముఖ్‌ని పంపింది. ఆతను గుజ్జం 
మీద వేగంగా వెళ్లాడు. 

అతను అక్కడికి చేరేముందే ఖుదాబక్ష్‌ గుండుదెబ్బకి చనిపోయాడు. 
ద్వారపు బయటి మెట్ల మీదనుంచి ఒక తెల్లవాడు బురుజుని పట్టుకొని 
లోపలికి రావటానికి (పయత్నం చే స్తుండగా మోతీబాయి మెరుపులాగా 
ఆతన్ని గుజ్జంమీదనుంచి పడేసింది. జీనుజారిపోయింది. మోతీబాయి ఖుదా 
బక్‌ శవాన్ని తీసుకుపోవటానికి సిద్దమవుతుం పే దేశ్‌ముఖ్‌ వచ్చాడు. 
అతను గుజ్జంమీద మోత్రీబాయిని కూర్చోపెట్టమని శవాన్ని తీసుకుని 
కోటలోకి వెళ్ళిపోయాడు. కోటద్వారం మూసేశారు. అదేసమయంలో 
ఓరఛా ద్వారంనుంచి తెల్ల వారిదళాలు (ప్రవేశిస్తున్నాయి. రాణి ఖుదాదిక్ష్‌ 
శవాన్ని చూచి దుఃఖించింది. అంతలోనే తన్నుతాను సంబాళించుకుని 
శవాన్ని భవనానికి పక్కనే పాతిపెట్టమంది. గోరీ తవ్వటం మొదలు 
పెట్టారు. | 
జనరల్‌ రోజ్‌కి వైర్‌ లెస్‌ద్వారా నగరాన్ని జయించినవార్త తెలిపింది. 
అతను ఇంకా తీవ్రంగా ఎదురోమని ఆదేశ మిచ్చాడు. 

సుందర్‌ చనిపోయిందని శ్యతువులు ఓరభా ద్వారంగుండా నగరంలోకి 
వస్తున్నారని రాణికి తెలిసింది. రాణి పెదవి కొరుక్కుంటూ దుర్శిణీ తీను 
కొని బురుజు ఎక్కింది. రోజ్‌ నగరపు బురుజుని వశపర్చుకున్నాడు. తెల్ల 
వాళ్లు ముట్టడించటావికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని యూన్సీ సిపాయిలు 
ఎదిరిస్తున్నారు, రాణీ కిందికి దిగింది. 

“యూసీ సర్వనాశనమెైపోతోంది. స్వరాజ్యస్థాపన కింకా సమయం 
ఆనన్నం కాలేదు. కాని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనుకుంది 
రాణీ. 


రాణీ లక్ష్మీబాయి 116 


ఆవిడ తన సర్జార్గందరినీ పిలిచింది. “బయటికివెళ్ళి ఎదుర్కొనండి. 
లెల్ల వాళ్ళని నగరంనుంచి తరిమేపి యూవ్సీవి రక్షించండి” అవి (ప్రోత్స 
పాంచింది. 

అందరూ ఉత్సాహంగా బయలుదేరారు. రాణి నాయకత్వం వహించింది. 
నానా భోపట్‌ కర్‌కి ఆమె ఐఇయటికి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా తట 
స్టంగా వుండిపోయాడు, 'రాణివెంట 500 మంది పఠానులు, 1000 మంది 
బుందేల్‌ ఖండీలు ఉత్సాహంతో యుద్ధంలోకి బయలుదేరారు. 

ఘోరమైన యుద్ధం జరిగింది. తెల్ల వాళ్లు ఆ ధాటికి ఆగలేకపోతున్నారు. 
కాని ఇళ్ల చాటునుంచి గుళ్లు కురిపిస్తున్నారు. రాణి తుపానుకు మల్లె వేగంగా, 
ఉధృతంగా విజృంభించింది. “భారతీయ సైనికుల క త్తిమందు పపంచం 
లోని ఏ వీరుడూ నిలవలేడని ఇవాళ బుజువు చెయ్యండి” అని రాణి సైని _ 
కులను హెచ్చరించింది. 

యుద్ధం ఇంకా భయంకరంగా సాగుతోంది. తుపాకీలయుద్ధం తగ్గి కత్తి 
యుద్దం ఎక్కువగా జరుగుతోంది. తెల్ల వాళ్లు వీళ్ల ముందు ఆగలేకపోయారు 
చాలామంది చవిపోయారు. నానా భోపట్‌కర్‌ పరుగెత్తుకొనివచ్చి ఆయా 
నంతో “ముందు ఈ ముసలివాడివి చంపి తమరు గుండుదెద్బ తినండి....” 
అన్నాడు. 

రాణి గాభరాగా “నానాసాట్‌ |! ఏమిటిది?” ఆంది, 

“తమరు చూస్తున్నారుగా ఇళ్ళచాటునుంచి గుళ్లు కురిపిస్తున్నారు. మీకు 
దెబ్బ తగిలిందం టే రూన్చీ పాతాళానికి కుంగిపోయిందన్నమా పే, ఇహ 
మిగిలింది మనకోటి. యుద్ధం జరుగుతూ వుండనివ్వండి, మీరు లోపలికి 
వెళ్ళండి." 

రాణీకి అంతా అర్థమయింది. గుల్‌ మహమ్మద్‌ పక్కనే ఉన్నాడు. 
అతనుకూడా రాణిని లోపలికెళ్ళమని ప్రార్థించాడు. రాణి ఉత్తరంవైపు 


116 రాజీ లక్ష్మీబాయి 


ద్వారంనుంచి 800 మంది పఠానులతోను, మిగిలిన బుందేల్‌ ఖండ్‌లతోను 
కోటలోకి వెళ్ళింది. బుందేల్‌ ఖండీలు చాలామంది చనిపోయారు. కోట 
ద్వారం మూసేశారు, 

_ వగరంలో తెల్లవాళ్ల యువకులను, వృద్దులను, పిల్లలను [క్రూరంగా 
చంపేస్తున్నారు. కొంతమంది న్త్రీలనుకూడా చంపారు. బీ, పీర్‌ అలీ 
లాంటి కొంతమంది పగ తీర్చుకుంటున్నారు. 


సర్‌ 


ఆంగ్లేయ వై నికులు ఇంటింటికీ వెళ్ళి వెండీ, బంగారు సామాన్ల నీ లూటీ 
చేయటం మొదలెట్టారు. పట్టణంలోని భవనంవై పు, ఆంగ్లేయులు చాలా 
అల్లకల్లోలం చేస్తున్నారు. భవనం వెనుకపక్కన ఉన్న నొటకళాలలో రాణీ 
ఆశ్వికదళం ఉంది. వీళ్లలో 50 మంది బుందేల్‌ వీరులు ఉన్నారు. వీళ్ళల్లో 
ఏ ఒక్కరూ బతికున్నా ఈ ఆక్వికదళంమీద, భవనంమీద అధికారం 
చేజిక్కి౦చుకో లేరు. భవనావికి ఎదురుగా ఉన్న (గంథాలయందగ్గర బాగా 
యుద్దం జరుగుతోంది. రాణి సిపాయిలందరూ చచ్చిపోయారు. శత్రు 
వులు ఆశ్యశాలకి భవనానికి నిప్పు పెట్టారు. (గంథాలయంకూడా తగల 
బడిపోతూంది, ఆ (గంథాలయంలో వేదాలపతులు, అముద్రిత (గ్రంథాలు, 
శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, చరిత్రలు, అరబీ, ఫారసీ(గ్రంథాలు ఇవన్నీ 
తగలడిపోవడంచూసి రాణి మూర్చిల్లింది, ముందర్‌ వెంట ఉన్నది. అతి 
కష్టంమీద రాణి తేరుకుంది. 

అణగారిన స్వరంతో “ముందర్‌ ! ముందర్‌ ! మన [ప్రియమైన రూన్పీకీ 
పట్టిన గతి ఇదా! నేను బతికుండగానే 1” అని రాణి అంటుంటే ముందర్‌ 
ఆమెని భవనంలోకి తీసుకు వెళ్ళింది, ద్వారం దగ్గ రున్న అరుగుమీడ 
కూర్చుని ఏడ్చింది .... లక్ష్మీబాయి ఏడ్చింది....భారతీయ నారీత్వానికి, గొర 
వానికి, అభిమానావికి (ప్రతిబింబమెన లక్ష్మీబాయి ఏడ్చింది, 

ఇంతలో రామచంద్ర దేశ్‌ముఖ్‌ వచ్చి “రాణీ! రాకుమారుడు గులామ్‌ 
గౌస్‌ భాన్‌ గుండుదెద్సి తగిలి మరణించాడిని చెప్పాడు. 

రాణీ ఆడ పింహంలాగా లంఘించి “భావూ బక్షీ వి గులామ్‌ స్థానంలోకి 
పంపి శవాన్ని ఇక్కడికి తెప్పించండి' అని ఆజ్ఞ ఇచ్చింది. రామచంద్ర 


118 రాజీ లక్ష్మీబాయి 


దేశ్‌ముఖ్‌ వెళ్ళిపోయాడు. భావూ తీవ్రంగా గుళ్ళవర్షం కురిపించటం మొద 
లెట్టాడు. 
రాణి గులామ్‌ శవాన్ని ఖుదాబిక్స్‌ని పాతిపెట్టాల్సినచో కే పెట్టించింది. 

ఇంకా మిగిలిన బురుజులమీద పని త్మీవంగానే సాగుతోంది. కావి 
దక్షిణవైపు బురుజుామీదమా(త్రం ఫిరంగులు పేలవటం లేదు. రాణి ఆ పక్కకి 
మోతీబాయిని పంపింది. ఆ మోతీ వెళ్ళి తన పనిలో నిమగ్నురాలయింది. 
శ(తువులు ఆమె ఉన్నచోటికి గుళ్లు తగిలేటట్లు పేలుస్తున్నారు. ఆంగ్లేయులు 
కోట (ప్రధానద్వారందగ్గరికి వచ్చేశారు. కోటగోడ చాలాచోట్ల దెబ్బతిన్నది, 
కొన్ని చోట్ల గోడ బురుజు లన్నీ దెబ్బతిన్నాయి. బాగు చేసేందుకు వ్యవధి 
లేదు. మోతీబాయి గుళ్ల బెబ్బలనుంచి తప్పించుకుంటూ ఫిరంగులు "పేలు 
స్తున్నా ఒక గుండువచ్చి భుజానికి తగిలి భుజం విరిగిపోయింది. చావు 
ఎలాగు తప్పదు. ఆమెతో పనిచేసే ఒక సైనికుడు మోతీబాయిని బురుజు 
మీదనుంచి భవనంలోకి తీసికెళ్ళి నీళ్లు తాగించాడు. ఇంకా స్పృహ ఉంది. 

ముందర్‌ దక్షిణపు బురుజు దగ్గరికివెళ్ళి యుద్దం చేస్తానని రాణిని 
(పారి ంచింది. 

“ఉహు ! నువ్విక్కడే ఉండు. నిన్ను చూస్తూచూస్తూ పోగొట్టుకోలేను' 
అంది రాణి, 

మోతీబాయి తల తన ఒడిలో పెట్టుకుంది రాణి. పక్కనే ఖుదాదిక్ష్‌ , 
గులామ్‌ శవాలున్నాయి. 

మోతీబాయి కంపి స్తున్న న్వరంతో “రాణీ; ఈ ఒడిలో తలపెట్టుకుని 
చచ్చిపోటం ఎంత అదృష్టం. ఈ ఆదృష్టం ఎవరెవరికి దక్కనున్నదో :* 
అన్నది. 

వచ్చే ఏడుపు నాపుకుంటూ “నువ్వు మోతీ (ముత్యావివి) గాదు నా వజ్రా 
విపి అన్నది రాణి. 


రాణీ లక్ష్మీబాయి. 119 


వాడుతున్న మోతీబాయి మొహం ఒక్కసారి (ప్రకాశించింది. కళ్లు సగం 
మూసుకున్నాయి. పెదవులు అదురుతున్నాయి. *“రాణి.... వెలుగొం .... దాలి" 
ఆంటూ ఆ వాడిన పువ్వు అనంతమైన దీ ప్టితో వెలిగి ఆరిపోయింది. 

రాణి ఒడి మోతీబాయి రక్తంతో తడిసిపోయింది. రాణి లేచి “వీళ్ళ 
ముగ్గురి గోరీలు ఒకేచోట వేరువేరుగా .... ....” అన్నది. 

అంత్యక్రియలు గులామ్‌ మహ్మద్‌ చేశాడు. వారిముగురికీ అభివాదన 
సూచకంగా రఘునాథసింహ్‌ తుపాకులు పేల్చాడు, 

సాయంకాల మవ్వొసోంది. తొందర తొందరగా ఆ ముగ్గిరి గోరీలమీదా 
గట్టిగా చస్టా చేయించి, రాణ్‌ కడిగి స్నానం చేయించింది. యోధుడిలా 
చేషం వేసుకుంది. పూజా పునస్కారా లయింత ర్వాత భవనం కింద భాగం 
లోని సన్నిహితులయిన వ్యక్తులను పిలిపించింది. 

మీరంతా యూన్సీని రక్షిండానికి అతులిత మైన శొర్య(పతాపాలకో (ప్రాణా 
లకు తెగించి పోరాడారు. దాదాపు మన నాయకులు, యోధులు అంతా వీర 
స్వర్గం అలంకరించారు. మన నాలుగువేల సేనలో 400 మందికూడా మిగల 
లేదు. ఆంగ్లేయులు కోట ముట్టడించారు. కోట చాలాచోట్ల దెబ్బ తిన్నది. 
శ తువులు లోనికి రావటానికి మహా పడితే, ఒకటి, అరా రోజులు పడు 
తుంది. మీలో పోట్లాడుతూ చనిపోగా మిగిలినవారిని శత్రువులు (కూరంగా 
హింసిస్తారు. నేనుమాత్రం పట్టుబడను. ఒకవేళ ఫిరంగి దెబ్బతిని మరణిస్తే 
మన పూర్వులకి చాలా అవమానం. చావుకు ఒకే ఒక సాధనం నాదగ్గర 
ఉంది. తుపాకీ మందున్న కొట్లోకివెళ్లి పిసోలుతో పేల్చుకుని మన పూర్వుల్లో 
కలపిపోతాను. కోటనుంచి బయటికి పోవటానికి చీకటిర్యాత్రి మనకు సాయం 
చేస్తుంది. 

భావూ బక్షీ కంసనస్వరంతో “నేనుకూడా (ప్రభువుల సేవకోనం ఆ మందు 
సహాయంతో మీతో వస్తాను” అన్నాడు. 


120 రాణీ లక్ష్మీబాయి 


నానా భోపట్‌ కర్‌ వెంటనే “మీరు! ఆత్మహత్య చేసుకుంటారా ! కృష 
భగవానుడు చెప్పిన గీతంతా తమకి కంఠోపాఠమే కదా । మీరు ఇంతవరకు 
ప్రతినిమిషం స్వరాజ్యస్థాపనకోసం ఎంత ప్రయత్నం చేస్తూవచ్చారు. ఆటు 
వంటి మీరు ఆత్మహత్య చేసుకుంటారా ! మీరు (పజలని రక్షించడానికి 
కంకణం కట్టుకున్నారే ! ఆ(ప్రజలు మీరు చనిపోతే ఏమనుకుంటారో 
తెలుసా !' అన్నాడు. 

రాణి ఆలోచనలో పడ్డది. భోపట్‌కర్‌ దామోదరరావుని తీసుకురమ్మని 
ముందరకి సంజ్ఞ చేశాడు. ఆమె తీసుకురావటానికి వెళ్ళింది. 

రాణీ కళ్ళముందు కురుక్షేత్రం దృశ్యం కదలాడింది. 

కురుకేత్రం.... ....కౌరవ పాండవులసేన ఒకదాని కొకటి ఎదురుగా 
ఉంది, అర్హునుడు కృష్ణుడితో 'భగవాన్‌ ! నా ధైర్యం నశించింది. ఇంక 
నావల్ల కాదు. యుద్ధం చేయలేను” అంటున్నాడు. 

కృష్ణుడు ఉపదేశించినమీదట అర్జునుడు గాండీవాన్ని ధరించి.... .... 

రాణి మనస్సులో ఒకవిధమైన కాంతి గోచరించింది. అప్పుడే 
ముందర్‌ దామోదరరావుని తీసుకువచ్చింది. అతను వచ్చి రాణి ఒళ్లోకి 
దూకాడు. 

రాణి లేచింది. నానా భోపట్‌కర్‌ పాదాలను స్పృశించింది. “నన్ను 
క్షమించండి, నానాసాబ్‌. సోదరులారా! క్షణికమైన బలహీనావ్ని మర్చి 
పోండి. నేను యుద్ధం చేస్తాను. మీ అందరియెదుటా (ప్రమాణం చేను 
న్నాను. ఆంగ్లే యులందరినీ నేను ఒక్కదాన్ని ఎదుర్కొనవలసి వచ్చినా 
ఎదుర్కుంటానని (పమాణం చేస్తున్నాను." 

ఆటువంటి విపత్కరమైన పరిస్టితిలోకూడా కోటలో ఉన్న ఫ్రీ పురుళు 
లందరిలోను నూతనోత్సాహం వెల్లి విరిసింది. 


రాణీ లక్ష్మీబాయి 124 


రాణి:.మీరంతా కాస్త ఎంగిలి పడండి. ఆయుధాలు ధరించలేనివారు, 
పోరాడలేనివారు సొర౦గద్వారంగుండా దియటికి వెళ్ళిపొండి, మిగిలినవారు 
నాతో భాండేరీ ద్వారంవై పునుంచి కలాపీకి రండి” ఆంది. 


అంతా ఆమోదించారు. 
రాణి:.“భాండేరీ ద్వారందగ్గర ఏర్పాటు ఎవరు చేస్తారు ?' 7" భావూ బక్షీ 


ఆ బాధ్యత స్వీకరించాడు. అతని ఇల్లు సాలెవాళ్ళ పేబలోనే ఉంది. వాళ్ళని 
ఆతను బాగా ఎరుగున్నాడు. బక్షీ గు_ప్పమార్గంనుంచి వెళ్లిపోయాడు. నానా 
భోపట్‌ కర్‌, మరి కొంతమంది ఎడ్చుకుంటూ వెళ్ళిపోయారు. 

రాణి జవాహర్‌ సింహ్‌కి “మీరు మీ చోటికివెళ్ళి సేనని పోగుచేసి కలాపి 
వెళ్ల ౦డ'ని ఆజ్ఞ ఇచ్చింది. 

“నేను (ప్రభువులను సురక్షితమైన చోటికి చేర్చినతర్వాతే మరోపని 
చేస్తానన్నాడు. 

రాణి ఒప్పుకుంది. 

కొంచెం సేపయినతర్వాత రాణి ముందర్‌వి తీసుకువి శంకరుని గుడి 
కెళ్ళింది. ధ్యాన వందనా లాచరించి తిరిగి వచ్చారు. 

మోరోపంత్‌ తాంబే చాలా ధనాన్ని, వజ్రాలు, ముత్యాలు మొదలై నవి 
తీసుకొని మూటకట్టాడు. కోట ఉ త్తరభాగంలో కిందికి వెళ్ళే ద్వారానికి 
పక్కన ఒక అళ్వశాల, ఏనుగుశాల ఉన్నాయి. యుద్ధపురోజుల్లో జవాహర్‌ 
సింహ, రఘునాథసింహ్‌ అక్కదే ఉండేవారు. మోరోపంత్‌ ఒక ఏనుగు 
మీద సామానంతా కట్టాడు. రాణి, ముందర్‌ పురుషవేషాలు ధరించారు. 
ఎంతో రాతి కాలేదు. అయినా బాగా చీకటిగా ఉంది. రాణీ, దుప్పటిలో 
తామోదరరావుని తన నడుముకి కట్టుకుని కోట ఉ_త్తరద్వారంద్వారా బయటికి 
వెళ్లింది. ముందు ఆమె, వెనక ముందర్‌, జవాహర్‌సింహొ, రఘునాథ 
వింహ్‌, పలాన్లు. ద్వారం కిందికి 'మెట్లున్నాయి. యూస్ప్సీకి, కోటకి నమస్క 


$22 రాణీ లక్ష్మీబాయి 


రించి భాండేరీవై పు వెళ్ళారు. మోరోపంత్‌ ఏనుగు వెనక ఉంది. రక్షక 
భటులు కత్తులతో అటూ, ఇటూ కాపలాగా నడుస్తున్నారు. 

ఈ జ్వాల కోతవాలీ దగ్గరకు చేరగానే యుద్ధం జరిగింది. రాణి ఆంగ్లేయ 
దళాన్ని చీల్చుకుంటూ, దూసుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె సైని 
కులతో తలపడ్డారు. రెండుపక్క_లవారు చాలామంది మరణించారు. మిగిలిన 
సైనికులు రాణివెనక పరుగెత్తారు. దోవలో మండే ఇళ్ళ వెలుగు బాగా కన్పి 
స్రోంది. రాణి, అనుచరులు భాండేరీ ద్వారందగ్గరికి వెళ్లారు. ఇక్కడ భావూ 
బక్షీ సాలెవాళ్ళతోకలసి కత్తియుద్ధం చేస్తున్నాడు. రాణి అక్కడికి పోగానే 
యుద్దం తీవరూసం దాళ్చెంది. బక్తీ ద్వారం తెరిచాడు. రాణి, జవాహర్‌ 
సింహ్‌, రఘునాథసింహ్‌, ముందర్‌ వాళ్లు బయటికి వెళ్ళిపోయారు. బిక్షీ 
ద్వారంపక్క యుద్ధం చేస్తూ చేస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోయేముందు 
ఆతను రాణినిచూసి "“రూన్సీరాణీకి జె" అన్నాడు. మిగిలిన ఆంగ్లేయ సైని 
కులు పారిపోయారు. సాలెవాళ్ల భాండేరీద్వారం మూసేశారు. ద్వారం మూయ 
టోయేముందు మోరోపంత్‌ ఏనుగుమీద వెళ్ళిపోయాడు. ఈయన ఉత్తర 
పళ్చిమలదిశగా ఉన్న దాతియావై పుకి వెళ్ళాడు. రాణి తూర్పువైపు డొంకల 
గుండా కలాపీ వెశ్లేందుకు బయలుదేరింది. కలాపీ యూస్సీనుంచి 100 మెళ్ల 
దూరంలో ఉంది. 

మోరోపంత్‌ యుద్ధంచేస్తూ (ప్రాతఃకాలానికి దాతియా చేరుకున్నాడు. 
అక్కడ అతనిదగ్గరున్న విలువైన వస్తువులన్నీ లాక్కుని యూన్సీలో 
వున్న ఆంగ్లే యులదగ్గరికి పంపారు. అదేరోజు మోరోపంత్‌ని ఉరి తీశారు. 

రాణీ భాండేరీ ద్వారంగుండా వెళ్ళిందని యుల్‌కారీకి తెలుసు. ఆవిడ 
యూన్సీరాణిని పోలి ఉంటుంది. కాస్త రంగులో తేడా, రాణీ తెల్లగా 
ఉంటే ఈవిడ కాన్త శ్యామలవర్షంలో ఉంటుంది. ఈవిడకి ఓ గుజ్ఞిం 
దొరికింది. రాణి ఎక్కి ఆంగ్లేయుల శిబిరంవైపు పరుగెత్తించింది. తన్ని 


i: 


రాణీ లక్ష్మీబాయి 1 


తను అర్పించుకుని రాణివి రక్షించుకోవాలని ఆవిడ ఆశయం. “నేనే రాణీ 
నవి మోనగిసాను. ఈలోపల రాణి తప్పించుకుంటుంది” అనుకుంది. కాని 
రహస్యం ఎంతోసేపు నిలవలేదు. రోజ్‌ అసలు రాణి పారిపోతున్నట్టు 
కనుక్కుని ఆమె వెనుక లెప్టినెంట్‌ బోకర్‌ని కొంత సేనయిచ్చి పంపాడు. 
యల్‌ కారీని చంపకుండా ఖైదు చేశారు, కాసేపయినతర్వాత ఆమెని వదలి 
పెట్టారు. 

రాణికి, ఆమె అనుచరులకి కోట కావలవున్న (ప్రాంతమంతా కొట్టిన 
పిండి. ఆంగ్ల సేన భాగం ఒకటి వారితో తలపడింది. వాళ్ళని తప్పించుకుని 
12 మంది మిగిలిన సైనికులకోను రాణి వెళ్ళిపోయింది. దోవ చాలా దుర్గ 
మంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. కీచురాళ్లు అరుస్తున్న ధ్వని. ఆవిగాక 
గుజ్బపు డెక్కుల చప్పుడు. గుద్దాలు పరుగెత్తటం మూలాన దెబ్బతిన్నాయి. 
10, 12 మైళ్లు పరుగెత్తాక కాసేపు ఆగారు, 

రాణి, రఘునాథసింహ్‌, జవాహర్‌ పింహులతో “ఇంక మీరు తిరిగి వెళ్ళి 
పొండి. సేనని పోగుచేసి కలాపీ రండి” అని చెప్పింది. 

“ఈపని దివాన్‌ జవాహర్‌ సింహ్‌ సమర్థవంతంగా నిర్వహించ గలడు. 
నేను (పభువుల వెంటనంటి వుంటా” నన్నాడు రఘునాథసింహ్‌. 

రాణి ఒప్పుకోక తప్పలేదు. జవాహర్‌సింహ్‌ రాణి పాదాలు తాకి తన 
ఊరు కటిలీవై పు వెళ్ళిపోయాడు. రాణి దళం ముందుకు సాగింది. 

తెల్ల వారుయూముకి రాణీ భాండేరీ కిందినుంచి (ప్రవహించే పఠూన్‌ నదీ 
తీరానికి చేరింది. కాళ్లు చేతులు కడుక్కుంటూండగానే టోకర్‌దళంవచ్చి 
ముట్టడించింది. రాణి వెంటనే ఎదుర్కొన్నది. బోకర్‌ సైనికులు చాలా 
మంది చచ్చిపోయారు. అతనుకూడా గాయపడి రూన్సీకి తిరిగి వెళ్ళి 
పోయాడు. రాణి గుజ్టం గాయపడింది. ఆమెకి ఓ [గామంలో మంచి 
గుల్జం దొరికింది. దాదాపు అర్ధరాత్రికి కలాపీ వెళ్ళింది. అక్కడ తాంత్యా 


1|| md okra 


కోశ ఇ ఫాహల్‌ కమ్మటి 05 in న్నారు nb 
లీ! స్యాగగ౦ 30. 

టీలో so feos యం నరగుతూన 400, ధార 
మూరువేరమంీ and, అయా షూ ల sof య? 
bb dosotdt, తల్‌ 88 కన ఏ0 స్టేక్‌ 458 EN 
ఖల! ఓ టం noon, 2టో ‘nny ఏల్‌ కక 
లయం Son hod కసక్‌ Diyared 000 అల 401 


26 


రాణీ కలాపీ వెళ్ళిన మర్నాటినుంచి ఫీష్వా సేనవి ఆయత్తం చేసింది. 
ప్రణాళికానుసారం కొన్నిపనులు చకచకా సాగిపోయాయి. కొన్నిపనులు 
పీష్వా ఆధ్వరంలో అలాగే వున్నాయి. సేన సరిగా తయారు కాకపోవటం 
చూసి రాణి చాలా బాధపడింది. రావ్‌ సాహెబ్‌, ఆయన సేనలోని చాలా 
భాగం మన్నుతిన్న పాములల్లే స్తబ్దుగా ఉన్నారు, అదను చూసి దొంగలు, 
దిందిపోట్లు వీళ్ల సేనలో వచ్చిచేరారు. రాణి ఆధీనంలో ఒక్క దళం 
మాత్రమే ఉన్నది. అమె వారినే పటిష్టంగా తయారుచేసింది. ఈ దళం పేరు 
“ఎరుపు చొక్క” రోజ్‌ కలాపీవైపు బయలుదేరాడు. దోవలో కోంచ్‌ అనే 
చోట పీష్వాదళంతో యుద్ధం జరిగింది. ఈ దళం ఓడిపోయింది. రోజ్‌ 
కలాపీమీగికి వచ్చిపడ్డాడు. 

రాణి “ఎర్ర చొక్క" దళం బాగా యుద్ధం చేసింది, కొని మిగత సేనకు 
శిక్షణ లేకపోవటం మూలాన ఆంగ్ల సేన గెలిచింది. గెలిచినస్పటికీ ఆంగ్లే 
యులు రాణీద్వారా శిక్షణ ఇవ్వదిడిన సైనికులు ఎదుర్కొ-న్నప్పుడల్లా వెను 
కంజ వేశారు. రాణి ఇంకో గొప్పపని చేసింది. రావ్‌ సాహెబ్‌ మొదలై న 
(కొంతికారులపేర్లు రణభూమినుంచి తన పదాతిదళంద్వారా రక్షించింది. 
జనరల్‌ రోజ్‌, లార్డ్‌ కన్నింగ్‌, గవర్నర్‌ జనరల్‌కి రాసిన ఉత్తరంలో 
అవ్నివిషయాలతోపాటు ఇలా రాశాడు. 

“రాణీ వాళ్లందరిలో సర్వ(శ్రేషుడయిన పురుషుడు.” 

కలాపీలో దోపిడీలు (పారంభమయ్యాయి. ఆంగ్ల సేనకోపాటు రావ్‌ 
సాహెబు “సైనిక బందిపోట్లు'కూడా పాల్గొన్నారు. 

రాణి, రావ్‌సాహెబుల సేన రోజంతా వడకొడుతున్నా లత్ష్యుపెట్టక 
వేగంగా గోపాల్‌పురం ఆనే వూరి తోటలో ఆగారు. సైనికులు కొద్దిమందే 


124 రాణీ లక్మీబాయి 


ఉన్నారు. అంతా సర్పారులే. బాందా నవాబు, తౌంత్యా తోపే మొదలయిన 
వాళ్లు ఉన్నారు. 

సమావేశం జరిగింది. ఇప్పుడేం చెయ్యాలి అన్నది ఆలోచిస్తున్నారు. 

బాందా నవాబు విట్టూరుస్తూ “ఇప్పుడు మనం పంజరంలో చిక్కి 
పోయాం” అన్నాడు. 

రాణి అతన్ని (ప్రోత్సహిస్తూ “విప్పవకారులండరూ కలసి పోరాదేచోట 
కోట లుండనే ఉన్నాయి. ఏదైనా ఒక పటిష్టమయిన కోటని వశపర్చు 
కోవాలి” అంది. 

కాసేపు మంచికోట లెక్కడున్నాయి ఆనే దానిమీద చర్చ జరిగింది. 
ఆఖరికి రాణి నిశ్చయపూర్వకంగా గ్వాలియర్‌ కోట పెద్దది, గట్టిదేను. రాజా 
మెనర్‌. అక్కడ మంతి, కొద్దిమంది నాయకులునూత్ర మే ఆంగ్లే య పక్ష 
పాతులు. అక్కడి (ప్రజలు, సేన మనకి సహాయం చేస్తారు. తాంత్యా అక్క 
డికి వెళి శి వచ్చారు. అంతా తెలుసు. 

కాసే పాగాక గ్వ్యాలియర్‌కి పోవడానికి నిశ్చయించుకున్నారు. తాంత్యా 
తో పేని ప్రణాళికను రూపొందించడానికి, సాధనాలు వళపర్చుకోడానికి 
ముందు పంపారు. గ్వాలియర్‌ ఆంగ్ల 'సేనలోవున్న భారతీయుల్లో విద్రోహ 
భావం ఏర్పడింది. అందుకని తాంత్యా వెళ్ళినపవి తేలికగా అయిపోయింది. 

తాంత్యా వచ్చినతర్వాత రావ్‌ సాహెబ్‌ సేన గ్వాలియర్‌ చేరుకుంది. 
గ్యాలియర్‌ రాజా చిన్న సేన దివాన్‌ కోరికమిదట వాళ్లతో పోరాడింది, 
కాని ఓడిపోయింది. రాజా దివాన్‌ ఆంగ్లే యులదగ్గరికి ఆ(గ్రా వెళ్ళిపోయాడు. 
రావ్‌ సాహెబ్‌ జూన్‌నెలలో 8-వ తారీకున పెద్ద దర్బారు ఏర్పాటుచేశాడు. 
అక్కడి పీష్వాని పట్టాభిషి క్తుణ్తీ గావించి ఉత్సవాలు _చేసుకున్నారు, లడ్డు, 
మిఠాయి, (శ్రీఖండ్‌ మొదలయిన మిఠాయిలు వర్షంకన్న ఎక్కువగా కురి 
శాయి. సంచదార దొరకటం కష్టమై పోయింది. 


రాణీ లక్ష్మీబాయి 127 


ఈ సంతోషపు తుఫానులో రాణి, ఆమె సర్షారులుమా(త్ర మే పాల్గొన 
లేదు. వీళ్ళల్లో ముందర్‌, జోహీకూడా ఉన్నారు. జోహీ రాణీని కలాపీలో 
కలిసింది. 

గ్వాలియర్‌ సంగీతంలో వన్నెకెక్కి౦ది. దాన్ని రావ్‌ సాహెబ్‌, ఆతని 
అనుచరులు ఆదరించారు. నృత్యగానాదులతో కాలం గడుపుతున్నారు. రాణీ 
ఎప్పుడూ ఈ ఉత్సవాల్లో పాల్గొనలేదు. రాణి అక్కడున్న పర్వతాలని, 
ఆ చుట్టుపక్క మైదానాలని సూక్ష్మంగా పరిశీలిస్తున్నది. ఏదో ఒకరోజున 
ఆంగ్ల సేనని ఎదుర్కొనాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. 

ఈ పరిశీలనా ప్రయాణంలో రాణీకి బాబా గంగాదాస్‌ను గురించి తెలి 
సింది. ఈయన కుటీరం సోన్‌ రేఖా కాలవ కావలిపక్క_, కోటకి దక్షిణప్ప 
భాగం చినర తూర్పుపక్కగా ఉంది. బాబా గంగాదాస్‌ కుటీరం రెల్లు 
గడ్డితో, కల్దిలతోను తయారుచేయబడింది. - రాణి తిరుగుతూ తిరుగుతూ 
ఆ కుటీరందగ్గరికి వచ్చింది. అప్పుడామె చాలా దప్పికగొని ఉన్నది. బాబా 
మంచినీళ్ళిచ్చారు. బాదాకళ్ల ల్లో శాంతి, కాంతి కలిగిన అద్భుత మైన ఆకర్షణ 
ఉంది. రాణీ యుద్ధపుపటాన్ని గియ్యటంలోను, సైన్యాన్ని కవాతు చేయిం 
చటంలోను, మిగిలిన సమయాన్ని పూజా పునస్కారాలలోను గడిపేది. 
కాని రావ్‌ సాహెబ్‌ ఆయన సెనికులు రాసవిలాసాలలో మునిగి తేలుతుండే 
వారు. దాంతో రాణి వికలమనస్కుురాలై ౦ది. ఆసమయంలో ముందర్‌ 
వారివెంట ఉన్నది. కుశల్యపశ్న లయ్యాక రాణి వినయంగా బాబాని “నేను 
మిమ్మల్ని కొన్ని(పశ్న లడగాలనుకొంటున్నాను. నా మన స్పెందుకో ఆశాం 


తిగా ఉంది. మీ సమాధానంతో ఉపశమనం కలుగుతుందనే ఆశగా ఉంది” 
అనడిగింది. 


బాబా;- నేను రామభజనతప్ప ఏమీ ఎరగను, 
రాణీ; _కౌదు స్వామీ, చెప్పకుండా దాటెయ్యకండి. 


128 రాణీ లక్ష్మీబాయి 


బాబా:.ఆడుగు అమ్మా | తెలిసినంతవరకు చెపుతాను. 
రాణి:.ఈ దేశానికి స్వరాజ్య 'మెప్పుడు వస్తుంది? 
బాబా;.ఎలా (పాప్తమవుతూ వచ్చిందో అలాగే జరుగుతుంది, 


రాణీ;=ఎలా బాబాజీ? 
బాబా;= సేవ, తపస్సు, బలిదానంవల్ల . 


రాణి;= మేము స్వరాజ్యాన్ని ఎలా స్థాపించాలి ? 

బాబా;-గోతులెలా నిండుతాయి, పునాదులెలా పూర్తి అవుతాయి? ఒక 
రాయి మీద ఇంకోరాయి. ఆలాగే! ఇదేపకారంగా అన్నీ. అప్పుడు దావి 
మీద భవనం కడుతారు. పునాది రాళ్లు భవనాన్ని చూడలేవు. కాని భవనం 
వాటి దిలంమీదే ఆధారపడి ఉంటుంది ! ఒక్కరోజులో ఇవన్నీ జరగాలంశే 
జరగవు. నిరంతర (పయత్నం, దిలిదానం చాలా అవుసరం. 

రాణి:-మేము (బతికుండగా స్వరాజ్యం వ స్తుందంటారా ? 

బాదా:-ఆ మోహమెందుకు ? ఆవ ంధింపబడిన పనిని నువ్వు ముందుకు 
నడిపావు. ఇంకా కొంతమందివచ్చి దీన్ని ఇంకా ముందుకు నడుపుతారు. 
ఇంకా మనలో లోపం ఉంది. అఆంసే స్వరాజ్యస్థాపన చెయ్యాలనుకున్న 
ఆదర్శవాదులు చిన్నచిన్న రాజ్యాలు తయారుచేసు కూర్చుంటారు. 
(పజలకి, వారికి మధ్య ఉన్న అగాధం పూడదు. (పజలు రాజుకి సహాయం 
చేసినప్పుడు, రాజుల విలాసత్వం విడనాడి [పజాసేవకులై నప్పుడు 
స్వరాజ్యపు పునాది పూ రొవుతుందన్నమాట. అప్పుడు భవన నిర్మాణం 
మొదలవుతుంది. శాశ్వతంగా నిలవాల్సిన ధక్మరూపమే సమసిపోయింది. 
ఆది ఉద్ధరింపబడితే కాని భవనవిర్మాణం సక్రమంగా జరగదు. 

రాణి నమస్కరించి ముందర్‌తో వెళ్లి పోయింది, నివానస్టలానికి వచ్చి, 
విత్యకృత్యాలను తీర్చుకున్నది. ఇంతలోనే రోజ్‌ సేనతోకూడగా దండె త్తి, 
గ్వాలియర్‌ చుట్టుపక్కలంతా సేనని ఉంచాడని సమాచారం అందింది. 


రాణీ లక్ష్మీబాయి 129 


గ్వాలియర్‌ ఆగ్రామార్గంలో ఒక దళాన్ని, ఇంకోదళాన్ని గ్వాలియర్‌ 
తూర్పువై పున 5 మైళ్ల దూరాన సరాయ్‌ అనేచోటున ఉంచారు. రావ్‌ 
సాహెబ్‌ పట్టాభిషిక్తుడై న మూడురోజుల తర్వాతనుంచి రోజ్‌ యుద్ధపు 
'పేర్చాట్లు చేస్తూనే వున్నాడు. గ్యాలియర్‌లో ఇంకా రావ్‌ సాహెబ్‌ 
ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. 


స 


గ్వాలియర్‌ రాజ్యపు నై నికులు చాలామంది రావ్‌ సాహెబ్‌తో వచ్చి కలిశారు. 
రోజ్‌ రాజనీళిని ఉపయోగించి ఆగానుంచి దివాన్‌ దినకరరావుని, మైనర్‌ 
రాజాతో సహో పంపించాడు, దివాన్‌ సై నికుల్లో చాలామందిని మాయబుచ్చి 
రోజ్‌ వై పుకు తిప్పాడు. రావ్‌ సాహెబ్‌ సేన సన్నగిల్లింది. ఇంత అయినా 
రాణి నిరుత్సాహపడలేదు. రావ్‌ సాహెబ్‌ గ్వాలియర్‌ వచ్చినకర్వాత రాణీ, 
ఈ ఉత్సవాలు, వేడుక్తలు, విలాసాలు మాననుని ఆయనన నచ్చచెప్పింది. 
కాని ఆయన పినలేదు. ఆంగ్లేయులు దండెత్తి వచ్చినతర్వాత కాని ఆయనకి 
తెలిసిరాలేదు. 

రాణిదగ్గరికి తాంత్యాని పంపి రాణిని నాయకత్వం వపొంచటానికి 
సిద్ధంగా ఉండమని కబురుచేళాడు, రాణి, రావ్‌ సాహెబు భోగలాలసతను 
చూసి అసహ్యించుకుంది. తాంత్యా వినయంగా “ఇప్పుడు క్షమించమని అడిగే 
వ్యవధికూడా లేదు. పని వెంటనే జరగా'లని చెప్పాడు. 

రాణి తాంత్యాకి విశ్వాసంతో భరోసా ఇచ్చింది. “పీష్వాతో పట్టుదలగా 
సని చేయమని చెప్పు. నేను పథకం చెప్పుతాను. - విజయం మనదే కావచ్చు 
ననే ఆశ వుంది. ఒకవేళ అలా జరగకపోతే మన మిగిలిన సేనని, సామా 
నుని దషీణవె వైపున్న పర్వత ౦దగ్గరికి తీసుకువెశే ఏర్పాటు చెయ్యాలి” ఆంది. 

తౌంత్యాకీ తొందరగా తన పథకం చెప్పి “దీనికి మీరు ఆచార్యులు” అని 
అన్నది రాణీ. 

తౌంత్యా ఉత్సాహంగా వెళ్లాడు. 

జూన్‌ 17? ప్రొద్దున రోజ్‌ "సేనకి (బ్రిగేడియర్‌ న్మిత్‌ యుద్ధపుగుర్తు ఈల 
వేశాడు. రాణి తయారుగా ఉంది. ఫిరంగిశాల జోహీ అధీనంలో ఉంది. 


రాణీ లక్ష్మీబాయి 181 


ఘోర మైనయుద్ధం జరిగింది. మొదటి ఆక్రమణలో తెల్ల పేన రాణీ “ఎట్ట 
చొక్కా సేనముందు విలవబేకగోయింది. (బిగేడియర్‌ స్మిత్‌ పదాతిదళాన్ని 
కూర్చాడు. రాణి సైనికుల ముందునుంచి తన సిపాయిలు ఓడటం చూశాడు. 
రాణ్మీనెనికులు వారిమీద విరుచుకుపడ్డారు. స్మిత్‌ తన రెండుదళాల సైనికు 
లను రెండుపక్కలా విలబెట్టాడు. రావ్‌ సాహెబ్‌ సైనికులు యుద్ధం చేయ 
లేకపోవటంతో రాణిసైవికులు చాలామంది చచ్చిపోయారు. తెల్ల సేన 
“పూల్‌బాగ్‌" అనే స్థానాన్ని ఆ(కమించుకోవాలనుకుంటున్నది. ఎందుకంకే 
దావిలో రాజభవనం ఉన్నది. రాణి రణచాతుర్యంవల్ల వాళ్ళఉద్దేళ్యం నెర వేర 
లేదు. రాణి తను తయారుచేయించిన యుద్ధరంగాల బాగోగులు చూస్తూ, 
అవనర మైనచోట బాగు చేయిస్తోంది. తన యోధులసంఖ్య తక్కువున్నప్ప 
టికీ వారిపట్ల రాణికి ఆమితమయిన విశ్వానం. ఆంగ్లేయులుకూడా చాలా 
శౌర్యంగా పోట్లాడారు కాని చాలామంది చచ్చిపోయారు. రాణీ గుబ్దపు 
కాలికి గాయమైంది. ఆంగ్లేయులు రేపటి పథకం తయారు చేసుకోవాలన్న 
తొందరలో యుద్దాన్ని సాయంకాలమే ఆపేశారు. 

రాణీ, ఆమె సర్దార్లు వికంతర పర్మిశ్రమ చేశారు. ఆయినా రాణి రాత్రి 
చాలాసేపటివరకు పథకాన్ని నవరించి, సలహా సంపతింపులుచేపి, 
యుద్ధంలో శౌర్యపర్మాకమాలు చూపించినవారికి బహుమతులిచ్చి, మేల్కొ 
త్పింది. గుల్‌ మహ్మదీ్‌కి “కువర్‌ " (రాజకుమారుడు) బిరుదు విచ్చింది. 

గ్వాలియర్‌ సేన చాలావరకు ఆంగ్ల సేనతో కలియటానికి కారణం 
దివాన్‌ దినకరరావు. ఆయినా కొంతమంది సెనికులు రావ్‌ సాహెబ్‌కి 
బానటగా నిల్బారు. రాణి, రావ్‌ గాహెట్‌ని, తాంత్యాని జాగర్తగా ఉండ 
మని హెచ్చరించింది. కాని తయారీ అయేందుకు వ్యవధిలేదు. రాణి వాళ్ళనీ 


ప్రోత్సహించింది. ఇక చేయగలిగిందిలేక రెండోరోజున యుద్దరంగానికి 
వాళ్ల అందుబాటులో వున్న సాధనాన్ని తీసుకువెళ్లారు. 


సరి 


జూన్‌ 18 ఉదయం. సూర్యుడు తన బంగారు కిరణాలతో ఉదయించాడు. 
ఉషారాణీ చిరునవ్వులు వెదజల్లుతూ ఆవిర్భవించింది. రాణి పూజా పునస్కా 
రాల తర్వాత గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం పూ ర్తిచేసిందె. పక్షులు 
కలకలార వాలు చేస్తున్నాయి. రాణి రోజులాగే సేనానాయకుని దుస్తులు, 
ఎట్టచొక్కా వేసుకుని పురుషవేషం ధరించింది. రెండువైపులా రెండు 
కత్తులు, పిస్తోళ్లు ధరించింది. యుద్ధంలో తనని సిపాయిలు గు ర్రించటానికి 
మెడలో ముత్యాలదండ వేసుకుంది. లోహపు టోపీమీద ఎట్టిని చందేరీ జల 
తారు తలపాగా ధరించింది. ఆమె ఐదుగురు సర్దార్లు - ముందర్‌, జోహీ, 
రఘునాధ్‌ సింహ్‌, గులామ్‌ మహమద్‌, రామచంద దేశ్‌ముఖ్‌ -ఆమె వెంట 
ఉన్నారు, 

ముందర్‌ :ఒదేవీ । గుట్టం కుంటిదై పోయింది. 

రాణీ:- వెంటనే మంచి గుర్డాన్ని తీసుకురా : 

ముందర్‌ గుజ్జాన్ని తీనుకువచ్చింది. సింధియ్మాపభువు గుజ్జిపుశాలనుంచి 
బాగా బలమైన, కాంతివంతమైన గుద్దాన్ని తీసుకువచ్చింది. 

రాణికి గుక్టాల నాణ్యం నిర్ణయించటంలో మంచి నై పుణ్యం ఉంది. 
ముందర్‌తో “ఈగుల్ణం ఎదురుతిరగొచ్చు కాని దీనితోనే సనిగడుపు 
కోవాలి" అని సర్జారులకి ఆగ_డ్తలగురించి చెపుతూ “పళ్చిమోత్తరాల యుద్ద 
రంగాలు అనుభవంగల నాయకుల అధీనంలో ఉన్నాయి. కాని సైనికుల 
విషయంలో ఏసంగతీ నిశ్చయంగా చెప్పలేము. ఒకవేళ ఈ రంగాలదల్ల 
పని జరక్క_పొ కే దక్షిణవై పునుంచి వెళ్లి పోవడానికి పూర్తి (ప్రయత్నాలు 
చేసుకోవలసి ఉంటుంది" అన్నది, ముందర్‌ రాణిని మంచినీళ్లు తాగమని 


రాణీ లక్ష్మీబాయి 188 


(ప్రార్థించింది. అంత (ప్రొద్దున్నేకూడా ఎండ కాస్త ఎక్కువగా నే ఉంది. 
రోజంతా కొ'పేవడని సహించాలిమరి | 

రాణి షర్బత్‌ మాత్రమే తాగుతానన్నది. మిగినవాళ్ల కాస్త ఎంగిలి 
పడ్డారు. రాణికోసం ముందర్‌ షర్బత్‌ తయారుచేసింది. జోహీ, ముందర్‌ 
కూడా రాణితోపాటు కాస్త షర్పత్‌ తాగారు. 

శ(తువులు యుద్ధపు నగారా మోగించడం దూరంనుంచి వినిపించింది. 
ఫిరంగి పేల్చిన చప్పుడుకూడా వినిపించింది. అంతకుముందే ఫిరంగిగుండు 
ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పైనుంచి ఎగిరివచ్చి కోటకి తగిలింది. 

రోజ్‌ సేనానాయకుడు కొండమీదినుంచి దుర్శిణితో చూశాడు. తర్వాత 
తన డైరీలో “రాణి తన అక్కాచెల్లెళ్ళతో కలిసి షర్బత్‌ తాగటానికి 
ఉద్యు క్తురాలౌతుంది' అని రాశాడు. వాళ్లు జోహీ, ముందర్‌లు. ఆమెకు 
అక్క చెల్లెళ్లు లేరు. 

రాణి రామచం(ద దేశ్‌ముఖ్‌ని 'దామోదరరావును రకించేభారం మీదే | 
వాడిని ఇవాళ మీ వీపున కట్టుకొండి. ఒకవేళ నేను చచ్చిపోతే మీరు ఎలా 
గైనా వాడిని దక్షిణానికి చేర్పించాలి. మీరు ఇవాళ నన్నుగురించి కాక మీ 
గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోవిషయం. నేను చనిపోతే నా 
శవాన్ని విదేశీయులెవరూ తాకటానికి వీల్లేదు. అంతే: ఇంక గుళ్ళూన్ని 
తీసుకురండి” అవి ఆజ్ఞాపించింది 

ముందర్‌ గుటాన్ని తీసుకువచ్చింది. ఆమె కళ్లవిండా వీళ్లు నిండుకుని 
వర్షించే మేఘంలా ఉన్నాయి. తూర్పున సూర్యుని (ప్రతిబింబపు ఎబ్జని 
కాంతి వ్యాపించింది. ఈసారి ఫిరంగుల చస్పుడు ఒక్క ఉదుటున విన్సిం 
చాయి. 

“ఇవి తాంత్యా శ తువులకి సమాధానంగా కొలుస్తున్న ఫిరంగుల చప్పుడు 
అంది రాణీ. 


134 రాణీ లక్ష్మీబాయి 


జోహీ తలమీద చెయ్యేపి విమురుతూ “వెళ్ళు నీ రంగంమీదికి. వెళ్ళి 
శత్రువులని ముప్పుతిప్పలు పెట్టు." 

జోహీ వీపుమీద నీళ్ళపాత్రనుకూడా కట్టుకొని రాణికి నమస్క 
రించి “నా మహారాణి పేరు నిలబెడతాను, జయం మనదే: ఆంటూ 
వెళ్ళింది. 

అందరూ ఎవరి వీపుమీద వాళ్ళు నీళ్ళపాశత్ర లుంచుకుని వెళ్లారు. రఘు 
నాథసింహ్‌ ముందర్‌ని కలుసుకుని “మహారాణిని ఒక్కక్షణం ఒదిలి పెట్టి 
ఉండకు. ఆమె ఈరోజు ఆఖరుసారిగా యున్ధం చెయ్యటానికి వెడు 
తున్నారు.... 

“మీరు ఎక్క_డుంటారు." 

“వారి ఆజ్ఞానుసారం, కాని మీ అందరికి దగ్గరగా ఉండటానికే (పయ 
త్నినాను.' 

ఆంగ్లేయుల ఫిరంగి గుళ్ళు వర్షంకుగిపినట్లు కురుస్తున్నాయి. జోపీ 
నడిపే ఫిరంగిళాల కాసేపటికి నిప్పంటుకుంది. రెండో పక్క తాంత్యా 
ఉన్నాడు. సూర్యుడు ఉదయించాడు. 

సూర్యకిరణాల తాకిడికి రాణి మొహం మెరుస్తోంది. కంళ్ళు జ్యోతులల్లె 
(ప్రకాశిస్తున్నాయి, ఎట్టచొక్కా మీద తెల్లని ముత్యాలమాల తజుకులీ నుతున్నది. 
ఒరనుంచి క త్తితీపింది.. రాణి ఆంగ్లేయులతో తలపడటానికి తూర్పు 
పక్కకి వెళ్ళింది. | 

క్రితంరోజు దెబ్బతిని ఉండటంవలన ఆంగ్లే యులు తగు జాగ_త్తలో 
ఉన్నారు. వీళ్ళు తమ పదాతిదళాన్ని తూర్పు దక్షిణ వై పులనుంచి, మిగతా 
అన్ని సక్కలనుంచి ఆ(క్రమణకోసం పంపారు. ఫిరంగులు ఎలాగూ వారి 
వెన్నంటి కాపాడుతూనే ఉన్నాయి. రెండు పక్కలనుంచి. ఆక్వికు లువయో 
గించే చిన్న తుపాకులు సేల్తూనే ఉన్నాయి. రాణి దెబ్బలమీద దెబ్బతీస్తూ 


రాణీ లక్ష్మీబాయి 186 


వాళ్ళని ఓడిసోంది. రాణి రణకౌశలానికి ఆంగ్ల నాయకులు కంపి స్తున్నారు. 


ఎంత సేపయినా ఆంగ్లేయులకు పీష్యా రంగాన్ని దాపేందుకు అవకాశం 
లభించలేదు. 


కాసేపయింతర్వాత రావ్‌ సాహెద్‌ రెండు రంగాల్లోకి ఆంగ్లేయులు 
(ప్రవేశించారని వినింది రాణి. వింటూనే రాణి జోహీరంగాన్ని రక్షించే 
ఏర్పాటు చేపింది. ఈలోపల (బిగేడియర్‌' స్మిత్‌ దాచివుంచిన పదాతిదళాన్ని 
ముందుకు సాగమని పీష్వా పదాతిదళం మీదికి వదిలాడు. రాణి నెమ్మది 
నెమ్మదిగా పళ్చిమ, దక్షిణవైపుల ఉన్న తన రంగాలదగ్గర మిగిలిన నేనని 
కలవడానికి వెళ్ళాలని అటుపక్కకి తిరిగింది. కాని మధ్యలోనే తెల్ల సేనవి 
ఎదుర్కోవాల్సి వచ్చింది. రాణి గుల్దిపు కళ్ళాన్ని నోట్లో విగించి రెండు 
చేతులతోను కత్తులు దూసి తన మార్గాన్ని నిష్కంటంకం చేసుకుంటోంది. 
దక్షిణ, పక్చిమాలవై పు సోన్‌ రేఖా అనే చిన్నకాలువ పుంది. దానికి కాస్త 
ముందుగా వెడితే బాబా గంగాదాసు కుటీరం, కటీరానికి వెనక పశ్చిమ దక్షి 
ణాలవై పు తొలగిపోతున్న పీష్వా పదాతిదళం. 

ముందర్‌ రాణి వెనకే ఉంది. ఇరుపక్కలా రఘునాథసింహ్‌, రామచంద్ర 
దేశ్‌ముఖ్‌ ఉన్నారు. ఇంకా వెనక గులామ్‌ మహమ్మద్‌ మిగిలిన 20, 25 
మంది సెనికులు వస్తున్నారు, కాసేపట్లోనే ఆంగ్లసేన వీళ్లవి నాలుగు 
పక్కలనించి చుట్టు ముట్టింది. రాణి రెండుకత్తులు దూసుకుంటూ దోవ 
చేసుకుంటూ పోతున్నాయి. వెనకవచ్చే -సెనికులసంఖ్య తగ్గిపోయి చివరకు 
ఎవరూ మిగలకుండా పోయారు. అదేసమయంలో తాంత్యా, స్టేలీ, అవరధే 
వైనికుల సహాయంతో ఆంగ్లేయులమీదికి ఉరికాడు. తాంత్యా ఎంతటి కష్ట 
మైన వ్యూహంలోంచై నా ఇవతలకి రాగల నేర్చుగలవాడు. ఆలాగే వచ్చే 
శాడు. అతనివెనకే రావ్‌ సాహేబ్‌. 

సూర్యుడు అస్తమించే వేళయింది. 


186 రాణీ లక్ష్మీబాయి 


ఎల్జిచొక్కా దళంలోని ఆఖరి సైనికుడుకూడా చచ్చిపోయాడు. 10, 15 
మంది తెల్ల వాళ్లు కాలినడకన రాణిని అనుసరించారు. రాణి వెనుతిరిగి 
చూసింది. రఘునాథసింహ్‌, గుల్‌ మహమ్మద్‌ వాళ్లని చంపుతున్నారు. 
ఇంకోపక్క రామచంద్రరావు దేశ్‌ముఖ్‌ దామోదరరావుని రక్షించటానికి 
చిన్న తుపాకీతో పోట్లాడుతున్నాడు. రాణి, దేశ్‌ ముభ్‌కి సహాయం చెయ్య 
మని రఘునొాథపింహ్‌కి సంజ్ఞ చేసింది. ముందర్‌ పోరాడుతూ చచ్చి 
పోయింది. అతను పోరాడుతూ కొంతమందిని చంపేశాడు. ఇంతలో రాణి 
గుండెకింద ఒక తెల్ల -సెనికుడి తుపాకీ చివర కొన తేలి ఉండే క త్తివచ్చి 
గుచ్చుకుంది. అయినా రాణి వెంటనే వాడిని చంపేసింది. రాణి పొట్టలోంచి 
బాగా రక్తం (పవహించింది. ఆమె మనస్సులో “స్వరాజ్యపు పునాది 
రాయిగా మారబోతున్నాను' అనుకుంది. వెంటనే రఘునాథపింహితో 
“నా మృత దేహాన్ని తెల్లవాళ్ల ముట్టుకోటానికి వీల్లేదు" అనిచెప్పి ముందుకు 
సాగి, ముందర్‌ శవాన్ని జాగ త్తగా చూడమని చెప్పింది. రఘునాథసింహొ 
వెంటనే కిందికిదూకి తలపాగా చించి ముందర్‌ శవాన్ని వీపుకు కట్టు 
కున్నాడు. రాణి ఒక్కొక్క తెల్ల సైనికుణ్ణి తన కత్తికో అంతం చేసింది. 
మిగిలినవాళ్లు అటూ, ఇటూ చెదరిపోయారు. అందుకని రఘునాథసింహ్‌కి 
సమయం చిక్కింది. 

ఇప్పుడు గురు తెల్లవాళ్లుమ్మాత మే తరుముకొ స్తున్నారు. గుల్‌ మహ 
మ్మద్‌ రాణి దగ్గరికి వచ్చేశాడు. ఆమె సోన్‌ రేఖా కాలవ దగ్గరికొచ్చి దాటే 
వేళకి గుజ్దం మొరాయించింది. ఆంగ్లేయులు దగ్గరికి వచ్చేశారు. తెల్లవా 
డొకడు పిస్టల్‌ పేల్చాడు. రాణి ఎడమతొడ విరిగిపోయింది. కత్తి విసిరేని 
గుట్బపు కళ్ళాన్ని సరిచేసుకుంది. రెండోతొడతో ఆసనాన్ని నరిచేసు 
కూర్చుంది. ఇంకో తెల్ల సై నికుణ్ణి చంపింది. ఇంతలో వెనకనుంచి ఇంకోడు 
వచ్చాడు. రాణీ గుట్టం కాళ్లు రెండు ఎ శ్తేసరికి రాణి వెనక్కి జారిపోయింది. 


రాణీ లక్ష్మీబాయి 187 


ఒక తొడ సనిచెయ్యటం లేదు. పొట్టలోంచి రక్తం విపరీతంగా కారు 
తోంది. గుల్‌మహమ్మద్‌ ముందుకువచ్చి తెల్ల వాడితో తలపడేలోపలే వాడు 
రాణిమీద క్తి విసిరాడు. ఆమెతల కుడిపక్కభాగం ముక్కలై ౦ది. కళ్లు 
బయటికి వచ్చేశాయి. అయినా చలించక వాడిమీద కత్తి దూసింది. దాంతో 
అతని భుజం విరిగింది. గుల్‌ిమహమ్మద్‌ వాడిని రెండు ముక్కలుగా 
నరికాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు తెల్లవాళ్లు మిగిలారు. వాళ్ళు యుద్ధరంగం 
విడిచి పారిపోయారు. గుల్‌ మహమ్మద్‌ వెనక్కితిరిగ చూసేసరికి రామచం[ద 
దేశ్‌ముఖ్‌ గుజ్జంమీంచి పడిపోతున్న రాణిని పట్టుకుంటున్నాడు. గుల్‌ మహ 
మ్మద్‌ ఎక్కెక్కి. ఏడవటం మొదలెట్టాడు. రఘునాథపింహ్‌, దేశ్‌ముఖ్‌ 
రాణీని నెమ్మదిగా దింపి గుణ్ణాన్ని తన్నగానే అది వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ 
కలిపి రాణిని బాబా గంగాదాసు కటీరందగ్గరికి తీసుకువచ్చారు. ఇంకా రాణీ 
బ్రతికే వుంది. . 

విలపిస్తున్న గుల్‌ మహమ్మద్‌ కి రఘునాథసింహ్‌ “కువర్‌ సాబ్‌ : రాణీ 
మనకేమి చెప్పిందో గుర్తు చేసుకోండి. తెల్ల వాళ్లు పడుతూ, చస్తూ ఇక్కడికి 
వ స్తే ఈమె శరీరంసంగతి ఏమవుతుందో ఆలోచించండి" అన్నాడు. 

గుల్‌మహమ్మద్‌ వెంటనే లేచాడు. గుప్పిళ్లు బిగించాడు. ఊసూరూ 
మంటున్న దామోదరరావుని ఓపక్క కూర్చోబెట్టి, దేశ్‌ముఖ్‌ రాణిని తన 
మెత్తమీద పడుకో బెట్టాడు. రఘునాథసింహ్‌ ముందర్‌ని తన మె త్తమీద 
పడుకో పెట్టి గుణాల్ని కా సేపు చెట్లకి కట్టాడు. 

బాబా గంగాదాసు “సీత, సావిత్రి పుట్టిన దేశపుప్పుత్రిక ఈమె 
ఆన్నాడు. 

రాణి నీళ్లకోసం నోరు తెరిచింది. బాబా వెంటనే గంగాజలం తీసుకు 
వచ్చి రాణి గొంతుకలో పోయగానే ఆమెకి కాస్త తెలివి వచ్చింది. “హర 
హర మహాదేవి అంది. మళ్ళీ “ఓం! వాసుదేవాయ నమః” ఆంది, 


189 రాణీ లక్మీబాయి 


ఈ మాటలన్న తర్వాత ఆమెకి స్పృపా తప్పిపోయింది. మళ్లీ నెమ్మదిగా 
శిథిలమైన స్వరంతో .... 

ద్‌....హ....తి....వై.....నం...పాొ....వ....5ఈ8; ఆమె ముఖం (పకా 
శంతో వెలిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎెట్టని కాంతిపుంజం 
పళ్చిమపు నుదుటమీద మెకస్తోంది. ఆ వెలుగుకిరణాలు గగనమంతా వ్యాపిం 
చాయు. 

అంతా ఏడ్చారు, 

బాదా, “(ప్రకాశం అనంత మైంది, చిన్నకణాన్నికూడా వెరిగి స్తుంది. 
మళ్ళీ ఉదయిస్తుంది. (పతికణంలోను వెల్లి. విరుస్తుంది. రాణీ 
చిరంజీవి.” 

రాణి శవ దహనానికి ఏర్పాట్లు జరిగాయి. పక్కనే గడ్డి దట్టంగా ఉంది, 
ఇది చాలదని బాబా తన కుటీరపు కట్టలు తీస్తానన్నాడు. కుటీరంలో ఉన్న 
సామాన్లు తీయమని దేశ్‌ముఖ్‌ ప్రార్థించాడు. బాజా లోపలినుంచి ఒక 
కంబళి. తుంబుర, లంగోటీ తెచ్చి *“ఇకేం లేవు తరగా కానీండి'అన్నాడు, 
కుటీరం కజ్ఞలన్నీ వారు ముగ్గురూ తీశారు. పని తొందరగా అయింది. 
రాణి హారంతీసి దామోదరరావుదగ్గర పెట్టారు. ఒక చిన్న ముత్యాలమాల 
మాత్రం ఉండనిచ్చారు. ఆమె కవచం అవీ ఉండనిచ్చి చితి పేర్చిన మీదట 
రాణీ లక్ష్మీబాయి, ముందర్‌ శవాల్ని దేశ్‌ముఖ్‌ చితిమీద ఉంచాడు. ఆగ్ని 
ఆంటించబడింది. వెంటనే చితి మండింది. కుటీరం దగ్గరంతా రక్తం 
(ప్రవహించింది. దేశ్‌ముఖ్‌ దాన్ని తుడిచేశాడు. కాని చరితలో ఆ రక్తం 
(వాసిందిమా(తం అక్షయమూ, అమరమూ అయింది, 

రాణి చితాభస్మాన్ని సైతం విదేశీయులు తాకకండా ఉండటానికి గుల్‌ 
మహమ్మద్‌ ఆ పొగవస్తున్న చితిమీద అరుగులాగా కకేశాడు. దేశ్‌ ముఖ్‌ 
దామోదరరావుని వీపుకు కట్టుకొని వెళ్లి పోయాడు. రఘునాథసింహ్‌ చితిని 


రాణీ లక్ష్మీబాయి 189 


రక్షించడంకోసం తెల్లవార్లు కాపలాకాస్తూ అటూ ఇటూ తిరుగాడే శత్రు 
వులమీద తుపాకీ 'పేలుస్తూ ఆఖరికి చనిపోయాడు. 

ప్రొద్దున్నే ఆంగ్లే య ఆఫీనరు, దొరికితే రాణికోసం, లేకపోతే శవం 
కోసం అక్కడికి, చితి దగ్గరికి వచ్చాడు. గుల్‌ మహామ్మద్‌ని 'ఈ గోరీ 
ఎవరిద'”ని అడిగాడు, 

అతను శ్రద్దగా, వినయంగా 'మాగురువుది, ఆయన మా బలళాలి” 
అన్నాడు. 


